“తిరుమల క్షేత్రదర్శిని” గ్రంథమాల 


తిరుమల శ్రీవారి 
నిత్య కల్యాణోత్సవం 


రచన 
డా నొస్తంనరసింహాచార్య 
ఉపసంపాదకులు 
ప్రచురణల విభాగం, తి.తి.దేవస్థానములు 





(వ(చురణ 


ఇంక్షం 


12౮0101464 5[[1౪/4గ| 
౧|| 1౧4 గఉ[/గ4 [1 0154౪84 [4 


ద 
0౧ [1055920 12/2910020౧20/2 


1.10. ౧6|||౦౮95 ౧౮౪౦||౦41009 561169 10. 1194 
రడి ౧1౧6 ౧6౩6౧/6౦| 


“౯/౩౧ &ఈ0/0/0/0 +" 2075 


౮౦౦/685 “3000 


గ౮|౦/5౧6౮' 60)/. 

0. 0. 541/189451౪/4[౧40, ౧౨. 
6606411/6 ౦[106% 

1106002414 11060041 06/౭95102౧4౧09, 
11040౪44. 


0. /.౧ 
011106 01126 £0110/-10-0[0161, 
110, 11౧0402414. 


౧౧౧౧6౦ 2/౧. 
1100600414 11010246 06/౭9104202420%5 ౧౧౪9౩, 
1160414 - 51/7 50/7 


ముందుమాట 


“వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, 
వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి”. 


వేంకటాద్రికి సమానమైన మరో క్షేత్రం బ్రహ్మాండంలోనే లేదు. 
వేంకటేశ్వరునికి సాటి రాగల దేవుడు ఇంతవరకు ఎక్కడా లేదు. ఇక 
మాదకూడ ఉండడు అని అర్ధం. 


కలియుగ వైకుంఠంగా భాసిల్లే శ్రీవేంకటాద్రిపై అఖిలాండకోటి 
('బ్రహ్మాండనాయకుడైన శ్రీవేంకటేశ్వరస్వామి అవతరించి నిత్యమూ భక్తులకు 
దర్శనమిస్తూ వారిని తరింపజేస్తున్నాడు. శ్రీవేంకటేశ్వరస్వామి దివ్యమంగళ 
విగ్రహమూర్తిని ఒక్క క్షణకాలమైనా దర్శించుకొని తరించడానికి వేలకొలది 
భక్తులు నిత్యమూ ఈ క్షేత్రానికి యాత్ర చేస్తుంటారు. 

పిలిస్తే పలికే ప్రత్యక్షదైవమూ, కోరిన వరాలరాయడూ ఐన 
శ్రీ వేంకటేశ్వరస్వామి వెలసిన ఈ క్షేత్రంలోని స్వామి దివ్యమంగళ విగ్రహం, 
స్వామి పుష్కరిణి, పవిత్రతీర్థాలు, స్వామికి అతివైభవంగా జరిగే 
నిత్యకైంకర్యాలు, స్వామి బ్రహ్మోత్సవాలు మొదలైన విశేషాలు భక్తులకు 
తెలియజేయాలనే సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం “తిరుమల 
క్షేతదర్శిని” అను పేర ఒక గ్రంథమాలను ప్రారంభించి, ఆ యా పండితులచేత 
(గ్రంథాలను రాయించి ప్రకటించాలని తలపెట్టింది. 

ఈ గ్రంథాలలో, ప్రస్తుతం డా! నొస్సం నరసింహాచార్యగారు రచించిన 
“తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి నిత్య కల్యాణోత్సవం” అన్న ఈ గ్రంథాన్ని 
భక్తులకు అందజేస్తున్నాము. భక్తులీ (గ్రంథంద్వారా స్వామివారి అవతార 
వైభవాన్ని తెలుసుకొని ధన్యత నొందుదురుగాక అని ఆకాంక్షిస్తున్నాము. 

నదా శ్రీన్హారి నేవలో.... 


కార్యనిర్వహత్రాధికారి 


తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 


ను 


న్‌ 


నే 


ఇ 
గ్య 
(గ్గ 


ము 
రు 
[1 


(11. 
మీ 


నా 
నూ 
మా, 
వ్వ 
వు 


హా వూ 
న్‌ా 
సా 

శ. 








తిరుమల శ్రీవారి 
నిత్య కల్యాణోత్సవం 


కృతేతు నారసింహ శ్చ త్రేతాయాం రఘునందనః । 
ద్వారే వాసుదేవ శ్చ కలౌ వేంకటనాయకః | - అన్నది చతుర్యుగబంధం. 


కృతయుగంలో శ్రీ నారనింవాస్వామి, (త్రేతాయుంలో 
శ్రీ రామచంద్రమూర్తి, ద్వాపరయుగంలో శ్రీ కృష్ణ పరమాత్మ, కలియుంలో 
శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రత్యక్ష దైవాలని వేదాలు పేర్కొంటున్నాయి. 
శ్రీమహావిష్ణుమూర్తి శ్రీనివాసునిగా అవతరించి అర్చామూర్తిగా నివసిస్తున్న 
ప్రాంతం తిరుమల. 'తిరు అంటే పవిత్రమైన అని అర్ధం. “మలి అంటే 
కొండ. అంటే శుభాన్ని కలిగించే మంగళప్రదమైన, పవిత్రమైన కొండ, 
తిరుమల. ఇంతటి పవిత్రతకు కారకుదైనవాడు సకల శుభాలకు 
నిలయమైనవాడు తిరుమల ఆ శ్రీవేంకటేశ్వర స్వామి. 


ఈ అఖండ భూమండలంలో అనేకానేక క్షేత్రాలున్నాయి. ఎంద రెందరో 
వేల్పులున్నారు. ఆ యా దేవతలకు పూజలు, పునస్కారాలు నిత్యం 
జరుగుతూనే ఉంటాయి. యాత్రికులు తండోపతండాలుగా ఆ యా క్షేత్రాలను 
సందర్శిస్తూనే ఉంటారు. అయినా తిరుపతి ప్రాముఖ్యం మాత్రం ఏమాత్రం 
తగ్గకుండా దినదిన ప్రవర్ధమానమవుతూనే ఉంది. ప్రతి నిత్యం వేలాది 
భక్తజనులతో నిత్య ధూపదీప నైవేద్యాలతో, ఉత్సవాలతో నిత్యకల్యాణం 
పచ్చతోరణంగా విరాజిల్లుతూంది. ఈ క్షేత్రంలో “అడుగడుగు దండాలవాడా, 
ఆపదమొక్కులవాడా, అనాథరక్షక్రా గోవింద గోవింది అంటూ దిక్కులు 
పిక్కటిల్లేలా భక్తుల గోవిందనామాలు వినిపిస్తూనే ఉంటాయి. 


“వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన । 
వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి 1” 


2 తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం 


ఈ బ్రహ్మాండంలో వేంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు. అలాగే 
శ్రీ వేంకటేశ్వరస్వామికి సమానమైన దైవం ఇప్పటిదాకా లేడు. ఇకముందు 
ఉండబోడు అని బ్రవ్మాండాది పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందుకు 
ప్రశస్తమైన అనేక కారణాలు ఉన్నాయి. 


“వేదములే శిలలై వెలసిన దీ కొండ 

యే దెస బుణ్యరాశులే యేరులైన దీ కొండ 
గాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ 
శ్రీదేవుడుండేటి శేషాద్రి యీ కొండ” 


అంటూ పదకవితాపితామహుడైన తాళ్ళపాక అన్నమాచార్యులవారు ఈ 
క్షేత ఆధ్యాత్మిక తేజోవైభవాన్ని తమ సంకీర్తనలలో కీర్తించారు. శ్రీ వేంకటేశ్వర 
స్వామివారి నివాసం ఏడుకొండలు. అందుకే ఏడుకొండలవాడా! 
వేంకటరమణా! అని భక్తులు కీర్తిస్తుంటారు. శేషాద్రి, గరుడాద్రి, 
నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి, అంజనాద్రి, వేంకటాద్రి అనే 
ఏడుకొండలపైన స్వామివారు వేంచేసి ఉన్నారు. అందుకే స్వామి 
సప్తగిరీశుడైనాడు. అంతేకాదు స్వామివారికి అత్యంత ఆప్తుడైన ఆదిశేషుని 
కోరికను మన్నించి శేషుని శిరస్సుపై శ్రీ వేంకటేశ్వరుడు, మధ్యభాగంలో 
శ్రీ అహోబల నారసింహుడు, పృచ్చభాగంలో (తోక) శ్రీశైల మల్లికార్జున 
స్వామి కొలువై ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి. 


శ్రీ వేంకటేశ్వర దివ్య వైభవం 
తిరుమల (ప్రపంచ ప్రసిద్ది గాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం. శ్రీ 
వేంకటేశ్వరస్వామివారు కలియుగానికి అధిపతిగా (కలౌ వేంకట నాయకు), 
సమస్త మానవాళికి అభయ ప్రదాతగా, ఆర్షిగా ప్రార్ధించే భక్తులందరినీ 
అనుగ్రహిస్తూ, వేంకటాద్రి శిఖరంమీద కొలువైవున్నాడు. శ్రీవారి దివ్యమైన 
సన్నిధి అనంత మహిమలతోను, అనేక అమూల్యమైన సంపదలతోను, 


తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం 3 


అపురూపమైన ఆభరణాలతోను, సమస్త పుణ్యక్షేత్రాలకు తలమానికంగా 
నిలిచివున్నది. తిరుమల శ్రీనివాసునికి, సంవత్సరం పొడవునా విశేషమైన 
ఉత్సవాలు జరుగుతూ ఉన్నందువల్ల “ఉత్సవాల దేవుడు” అన్న ప్రసిద్దిని 
పొందినాడు. 


శ్రీవారి ఆలయంలో అనాది కాలంనుండి, శ్రీ విఖనసమహర్షి 
ప్రవచించిన శ్రీవైోఖభానస భగవచ్చాస్త్ర నియమానుసారంగా నిత్యోత్సవ, 
వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవములన్నీ అంగరంగ 
వైభవంగా జరుపబడుతువున్నవి. ఈ విఖనస మహర్షి సాక్షాత్తు విష్ణ్రంశ 
సంభూతుడు. 


తిరుమలలో శ్రీనివాస భగవానునికి మొట్టమొదటిసారిగా కైంకర్యములు 
నిర్వహించిన మహనీయుడు శ్రీమాన్‌ గోపీనాథ దీక్షితుల వారు. శ్రీవారి 
మూలవిరాట్టు అర్వామూర్తిగా ఉండగా, స్వామి పుష్కరిణి తీరంలో, చింతచెట్టు 
క్రింది చీమలపుట్టలో, యోగిపుంగవుడు శ్రీవైెఖానస అర్చకుదడైన శ్రీ దీక్షితుల 
వారిచే కనుగొనబడి అదే స్థలంలోనే ప్రతిష్టించబడింది. 


శ్రీ వేదవ్యాస ప్రణీతమైన భవిష్యోత్తర పురాణాంతర్గత శ్రీ వేంకటాచల 
మాహాత్యం (4,19-21), ఈ చీమల పుట్ట, చింత చెట్టు, స్వామి పుష్కరిణి 
మరియు తిరుమల కొండను గురించిన నిగూఢమైన విషయాన్ని అద్భుతంగా 
వివరించింది. 


వల్మీకం దేవకీ సాక్షాత్‌ వసుదేవో౭_థ తింత్రిణీ। 
బలభద్రః శేషశైలో మధురా౭_ భూదధిత్యకా॥। 
స్వామిపుష్కరిణీ తత్ర యమునా చ వ్యరాజత। 
యాదవా శ్చ మృగాః సర్వే ఖగా వై గోపికాదయః। 
ఏవం శ్రీకృష్ణరూపేణ క్రీడతే వేంకటాచలే॥ 


శ తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం 


ద్వాపరయుగంలోని శ్రీ కృష్ణపురమాత్మే తిరిగి తిరుమలకొండమీద 
శ్రీనివానునిగా అవతరించాడు. శ్రీకృవ్టవరమాత్మ తల్లి దేవకి 
చీమలపుట్టగానూ, తండ్రియైన వసుదేవుడు చింతచెట్టుగాను, అవతరించి, 
శ్రీవారిని పుత్రవాత్సల్యంతోను, అన్నగారైన బలరాముడు (ఆదిశేషుని 
అవతారం) శేషాద్రి శిఖరరూపంగాను, యమునానది స్వామి పుష్కరిణిగాను 
మరియు వీటిని ఆవరించియున్న భూవిి మధురానగరం౦గాను 
వర్ణించబడింది. బాలకృష్ణునితో ఆటలాడిన గోపబాలురు, తిరుమల కొండ 
మీది మృగాలరూపంలోను మరియు పక్షులన్నీ గోవబాలికలుగా, 
ద్వాపరయుగం నాటి సంబంధాన్ని ఈనాడుకూడ కొనసాగిస్తున్నట్లుగా పై 
శ్లోకాల్లో వర్ణింపబడింది. 


శ్రీ వేంకటాచల మాహాత్మ్యం 


శ్రీ వేదవ్యాస ప్రణీతమైన మొత్తం 18 పురాణాల్లో కేవలం 12 పురాణాల్లో 
మాత్రమే శ్రీ వేంకటాచల క్షేత్రమావోత్యం వర్ణింపబడింది. శ్రీ 
వేంకటేశ్వరస్వామి పద్మావతీ అమ్మవార్ల పరిణయోత్సవ వృత్తాంతాలు, 
శ్రీమహావిష్ణువు స్వయంవ్యక్త సాలగ్రామ దివ్య అర్పారూపంలో వేంగడం 
పర్వతం మీద అవతరించటానికి సంబంధించిన అనేక కథనములు ఈ 
12 పురాణాల ద్వార తెలుసుకోవచ్చు. అందుకే దీనికి “ద్వాదశ పురాణాంతర్గత 
వేంకటాచల మాహాత్మ్యం) అని పేరు. ఇది శ్రీ వేంకటేశ్వరస్వామి అవతరణకు 
సంబంధించిన స్కృతి ప్రమాణం. ఈ గ్రంథాన్ని భక్తులు నిత్యమూ 
పారాయణం చేస్తారు. '“అర్బావతారం” అనగా అర్చింటానికి వీలుగా ఉన్న 
“విగ్రహ” రూపంలో కొలువైన స్వామివారు అని అర్థం. బ్రహ్మ పురాణం, 
(బ్రహ్మాండ పురాణం (తీరకాండ), స్కంద పురాణం, భవిష్యోత్తర పురాణం, 
ఆదిత్య పురాణం, వరాహ పురాణం, పద్మ పురాణం, (క్షేత్రకాండ,), గరుడ 
పురాణం, మార్మందడేయ పురాణం (తీరకాందు, వామన పురాణం, బ్రహ్మోత్తర 


తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం ర్‌ 


ఖందం, హరివంశం (శేషధర్నోత్తర కాండ) అనే పన్నిందు పురాణములలో 
“'శ్రీవేంకటాచల మాహాత్య్యం' అనేక అధ్యాయాలుగా విస్తరించివున్నది. క్రీ.శ. 
1491వ సంవత్సరానికి చెందిన శ్రీవారి ప్రధాన అర్చకస్వామి శ్రీమాన్‌ 
శ్రీనివాసమఖి (శ్రీ వేంకటమఖి) గారిచేత స్వయంగా 'శ్రీ వేంకటాచల 
మాహాత్మ్యం” అను గ్రంథం తాటి ఆకుల పై వ్రాయబడింది. అప్పట్లో (14-15 
శతాబ్దం) శ్రీవారి ఆలయంలో ఆ (గ్రంథాన్ని దేవతా ప్రీతికై నిత్యమూ 
పారాయణం చేసేవారు. 


వేదాలు - వేంకటేశ్వరుడు 


నాలుగు వేదాలలో మొదటిదైన బుగ్వేదంలోని ఒక మంత్రంలో 
(10.155. 1), శ్రీవేంకటాచలమును గురించిన ప్రస్తావన వుంది. దీనిని 
బట్టి, తిరుమల శ్రీవారి యొక్క వైభవము అత్యంత ప్రాచీనమైన, వేదకాలం 
నాటిదని స్పష్టమవుతున్నది. 

అరాయికాణే వికటే గిరిం గచ్చ సదాన్వే 

శిరిం బిఠస్య సత్త్వభి స్తేభిష్ట్వా ఛాతయామసి॥। 


“శిరింబీఠరుడు అను బుషి ఈ విధముగా చెప్పుచున్నాడు. ఓ పురుషార్థ 
కాముకుడా! నీవు ఐశ్వర్య హీనుదైనను, బాహ్యాంతర దృష్టి హీనుడవైనను, 
లక్ష్మీసంపత్మరమైన శ్రీవేంకటాచలం అనే పేరు గల కొండకు వెళ్ళుము. 
అచ్చట పరమనివ్రాగరిష్టులు, వేదమార్గానుయాయులైన శ్రీ వైఖానస అర్చకుల 
చేత ఆరాధింపబడుచున్న శ్రీ మదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, 
జగత్ర్రభువైన శ్రీ శ్రీనివాసస్వామి సన్నిధి ఉంది. శ్రీవారి అనుగ్రహం వలన, 
కొండపై అడుగుమోపిన తత్‌క్షణమే సమస్త పాపములు దహించుకుని పోయి, 
శ్రీవారి దర్శనభాగ్యమువలన సకల ఐశ్వర్యములు సిద్ధించును” అని పై 
మంత్రమునకు అర్ధము (శ్రీ శ్రీనివాస దీక్షితులవారి వ్యాఖ్యానం, శ్రీ 
పారమాత్న్శికోపనిషత్‌ భాష్యంనుండి). 


6 తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం 


“వేంకట పద అర్ధం 


వేంకారో౭_మృత బీజం తు కటమైశ్వర్య ముచ్యతే । 
అమృతైశ్వర్య సంగత్వాత్‌ వేంకటాద్రి రితి సృృతః ॥ 


(శ్రీవరాహపురాణం, పూర్వభాగం, 36వ అధ్యాయం) 


చేం) అనగా పవిత్రమైన అమృతం, “కటి అనగా అనంతమైన సంపద 
(ఐశ్వర్యం) అని, “వేంకట” అంటే అమృతమయమైన, అనంతమైన 
సంపదలకు నిలయం అని శ్రీ వరాహపురాణం వివరిస్తోంది. 


సర్వపాపాని వేం ప్రాహుః కట స్తద్దాహ ఉచ్యతే । 
సర్వపాప దహో యస్మాద్‌ వేంకటాద్రి రిత్యభూత్‌ ॥ 


(శ్రీ వేంకటాచలమాహాత్మ్యం) 


“వేం” అనే పదం జీవుడు చేసిన పాపములను సూచిస్తుంది. 'కటఃణ 
అంటే సమస్త పాపములను క్షణాలలో దహించివేయగల పర్వతంగా 
వివరించబడినది. “వేంకటాద్రి అంటే సమస్త పాపములను అడుగు మోపిన 
తత్‌క్షణమే దహించివేయగల అద్భుతమైన, పవిత్రమైన పర్వతము అని 


అర్గం. 
ధి 
పంచబేర ప్రాశస్వం - అర్పారూప సౌలభ్యం 


ప్రాచీన కాలంలో, మొదటగా శ్రీవారి ఆలయంలో, స్వయంవ్యక్త 
సాలగ్రామ దివ్య అర్పారూపంలో వేంచేసివున్ను శ్రీ శ్రీనివాస భగవానుడి 
మూలవర్లకు మాత్రమే పూజలు జరిపేవారు. కనుక మొదట్లో ఇది వఏకబేర 
ఆలయంగా శ్రీ వైఖానస ఆగమంలో ప్రసిద్ధి చెందినది. “బేరము” అనగా 
“విగ్రహము” అని అర్ధం. క్రీ.శ.614వ సంవత్సరంలో, శ్రీ వైఖానస 
భగవచ్చాస్తంలో చెప్పబడిన విధంగా, కౌతుక బేరంగా, వెండి విగ్రహమైన 
శ్రీ భోగశ్రీనివాసమూర్తివారి ప్రతిష్ట చేయబడింది. అనంతరం క్రీ.శ. 1839 


తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం ౪ 


సంవత్సరంలో శ్రీవారి ఉత్సవ బేరమైన శ్రీదేవి-భూదేవి సమేత శ్రీ 
మలయువ్వ్చస్వావి వారి వ్రతివృ జరిగినది. అంతకువమూర్వం 
ఉత్సవమూర్తులుగా వుండిన శ్రీదేవి-భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి 
వారు, ఉగ న్వబావం కారణంగా, నేదు న్నవన బేరంగా 
పూజలందుకుంటున్నాడు. ఇక ఐదవమూర్తి బలిబేరమైన శ్రీ కొలువు 
శ్రీనివాసమూర్తివారికి ఆరాధనలు జరుగుతున్నాయి. ఈ విధంగా శ్రీవారి 
ఆలయంలో, శ్రీ వైఖానస శాస్త్రం ప్రకారం విశిష్టమైన “'ఏంచబేర ఆరాధని 
అమలులో ఉంది. 


శ్రీ వైఖానస సంహితలలో వివరించిన విధంగా, ఆలయంలో జరిగే 
వైదిక క్రియలకు ఉపయోగించే హోమగుండాలు ఐదు రకాలుగా 
చెప్పబడింది. అవి సభ్యం, ఆహవనీయం, అన్వాహార్యం, గార్హస్రత్యం మరియు 
అవసథ్యం. వీటినే పంచాగ్నులని కూడా అంటారు. అమూర్యారాధన 
(విగ్రహం లేకుండా) రూపంలో జరిగే వైదిక హోమక్రియలలో ఏ విధంగా 
పంచాగ్నులున్నాయో, అదేవిధంగా సమూర్వారాధన (విగ్రహారాధన) లోని 
పంచమూర్తులు, ఈ పంచాగ్నులకీ ప్రతీకలు. శ్రీ వైఖానస అత్రి సంహిత 
సమూర్యర్చనాధికరణంలో చెప్పబడిన విధంగా 


పంచానాం న్థాపనం నిత్యం శాంతి పుష్టి సుఖప్రదమ్‌ ॥ 


విష్వాలయములో పంచబేరములను ఆగమోక్తంగా ప్రతిష్టించి నిత్య 
ఆరాధన చేయడం వలన లోకంలోని ప్రజలందరూ సుఖశాంతులతో, 
సుభిక్షంగా ఉంటారు. తిరుమల ఆలయంలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర 
స్వామివారి పంచమూర్తులను 'ఆగమ-మంత్ర-వ్యావహారిక? పరిభాషలలో 
ఈ విధంగా పేర్కొంటారు. క్ష “ధ్రువబేరం -విష్ణువు-మూలవిరాట్‌ొ, 
2. కౌతుకబేరం-పురుష-భోగ శ్రీనివాసమూర్తి, 8. ఉత్సవబేరం -సత్య-- 
మలయప్పస్వామి, 4. స్నపన బేరం-అచ్యుత -ఉగ్ర శ్రీనివాసమూర్తి, 
5. బలిబేరం -అనిరుద్ధ-కొలువు శ్రీనివాసమూర్తి. ఈ పంచమూర్తులు 


8 తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం 


విష్ణువుయొక్క మహారూపములైన విష్ణు-మవాోవిష్ణు-సదావిష్ణు - 
వ్యాపినారాయణులను సూచిస్తుంది. పరబ్రహ్మ రూపం '*చతుష్పాత్‌గా 
వర్ణించబడినది. పరబ్రహ్మయొక్క నిగూఢమైన, అద్భుతమైన రూపం నాలుగు 
గుణాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ మహోన్నత గుణాలతో ఉన్న 
పరబ్రహ్మ రూపాన్ని భక్తులు ధ్యానం చేయాలి. ఇవి విగ్రహారాధనలో భాగంగా, 
ముక్తి (మోక్షం) పొందటానికి అతి గొప్ప ఫలితాలనిచ్చె సులభమైన మార్గంగా, 
శ్రీ వైోభానససంప్రదాయంలో చెప్పబడినది. 


ఈ పంచమూర్తులలో ఆదిమూర్తి విష్ణువు. ఈ మూర్తి భేదములే మిగిలిన 
నాలుగు రూపములు. అవి క్రమంగా విష్ణువు, మహా విష్ణువు, సదా విష్ణువు, 
వ్యాపి నారాయణ మూర్తులుగా ఉంటారు. విష్ణువు (మూలవిరాట్‌ అంశమే 
పురుషుడు (భోగశ్రీనివాసమూర్తి), మహావిష్ట్వ్రంశమే సత్యస్వరూపుడు 
(మలయప్పస్వామి), సదా విష్ట్రంశమే అచ్యుత స్వరూపము (ఉగ్ర 
శ్రీనివాసుడు), వ్యావినారాయణాంశమే అనిరుద్ధమూర్తి (కొలువు 
శ్రీనివాసుడు). వీనికి వరుసగా గుణములు వరుసగా ధర్మ, జ్ఞాన, ఐశ్వర్య, 
వైరాగ్యములు. విష్ణువుతో గూడిన ఈ ఐదు మూర్తులే పంచవ్యూాహములు. 
ఇదియే పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్పా స్వరూపములు. ఐదూ శ్రీ 
మన్నారాయణుని స్వరూపమును ప్రతిభింబింపజేయును. 

“విష్ట్వర్పనా నవనీతం) అనే వైఖానస సంహిత, పంచబేరముల గురించి 
ఈ విధంగా తెలియజేసోంది. 

ధ్రువం తే గ్రామరక్షార్థ మర్చనార్థం తు కౌతుకమ్‌ । 

స్నానార్థం స్నాపనం ప్రోక్తముత్సవార్థమథౌత్సవమ్‌ | 

బల్యర్థం బలిబేరం చ పంచబేరాన్‌ ప్రకల్పయేత్‌ ॥ 


ఒక దేహమునకు ఏ విధంగా అయితే పంచప్రాణాలుంటాయో అదే 
విధంగా ఒక విమానమునకు ఐదు మూర్తులుంటాయని చెప్పబడింది. 


తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం 9 


ధ్రువబేర ప్రతిష్ట సర్వలోకములకు సుఖశాంతి, సమృద్ధిని కలుగజేస్తుంది. 
సమస్తములైన కామ్యములు పొందుటకు, భక్తులు అర్చ్బకముఖంగా నివేదించే 
పూజల కొరకు కౌతుకబేరం వుండాలి. ఇక ఆలయంలో వివిధ ఉత్సవాలలో 
భాగంగా జరిపే స్నపనము (అభిషేకం) కొరకు స్నపనబేరము, ఉత్సవాలను 
భక్తజనరంజకంగా నిర్వహించడానికి ఉత్సవబేరము, ఆలయంలోని పరివార 
దేవతలకు నివేదనాదులను పర్యవేక్షించడానికి బలిబేరమును. విధిగా 
ప్రతిష్టించి ఆరాధించవలను. 


శ్రీ వారి గర్భాలయంలో శ్రీ వేంకటేశ్వరస్వామి పంచమూర్తులతో పాటు, 
సీత్రాలక్ష్యణ సమేత శ్రీరాములవారికి, శ్రీ రుక్మిణీసమేత శ్రీకృష్ణస్వామివారికి, 
సుదర్శనచక్రమునకు, మరియు అనేక సాలగ్రామములకు నిత్యకైంకర్యాలలో 
భాగంగా పూజలు జరుగుతాయి. 


శ్రీ 
శ్రీ 


అర్బారూప సౌలభ్యం 


మానవాళిని మోక్షమార్గంవైపు నడిపించటానికి అతి సులువైన మార్గమే 
శ్రీమన్నారాయణుని అర్పావతారరూపం. శ్రీమన్నారాయణుడు భక్తులను 
అనుగ్రహించుటకై పర,వ్యూహ, విభవ, అంతర్వామి, అర్పారూపములలో 
కొలువై వుంటాడు. 


వైకుంఠే తు పరే లోకే శ్రియా సార్ధం జగత్పతిః । 

ఆస్తే విష్ణురచిన్యాత్మా భె ర్భాగవతై స్సహ ॥ 

జగత్పతి, తండ్రియైన శ్రీ మన్నారాయణుడు వైకుంఠస్థానమున 
భక్తులతో, భాగవతులతోసహా, లక్ష్మిని విడువక పరస్వరూపమున విరాజిల్లును. 
ఇదియే పరమపదము. ఇది అనేక ఆవరణములతోను, అండములతో నిండి 
వుంటుంది. ఇక్కడ రాత్రింబవళ్ళుందడవు. భూమ్యాకాశములు లేవు. చీకటి 
వెలుగులు, పంచభూతములు లేవు. ఇంద్రియముల కందని ప్రధాన 
పురుషుడొక్కడే వుంటాడు. జగన్మాతయగు శ్రీదేవి విష్ణువునకు అనపాయినిగా 


10 తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం 


నిత్యము విడువకయుండును. నిత్యసూరులైన అనంత, గరుడ, విష్వక్సేనులు 
ఎల్లప్పుడూ పరమపదంలో స్వామిని సేవిస్తూ వుంటారు. ఇక్కడ ఎల్లప్పుడూ 
స్వామివారికిష్టమైన సామగానమే వినబడును. ఇది భూమినుండి అనంతమైన 
దూరంలో వుంటుంది కనుక ఇక్కడి నారాయణుని దర్శించటం మానవులకు 
దుస్సాధ్యమైనది. ఈ స్థూలశరీరంతో పరమపదంలోని స్వామివారిని 
సేవించడం అత్యంత దుర్లభం. 


ముక్తి పొందిన జీవాత్మ సూక్ష్మరూపంలో మాత్రమే ఇక్కడకు చేరి స్వామి 
వారిని సేవించడానికి వీలవుతుంది. 


ఇక రెండవదైన వ్యూహరూపం, క్షీరసాగరం మధ్యలో శేషతల్పంపై 
శయనించివున్న మహావిష్ణువు, దేవతలకు, బుషులకు క్షీరాబ్టినాథుడిగా 
దర్శనమిన్తాడు. కనుక ఇది కూడా స్టూలశరీరరూపంలో సేవించడానికి 
దుర్లభమైన రూపం. 


మూడవది విభవ అవతార రూపము. ధర్మసంస్థాపనార్ధాయ సంభవామి 
యుగే యుగే అని చెప్పినట్టు, ధర్మన్ధాపన కోసం దుష్టశిక్షణ, శిష్టరక్షణ 
చేయుటకై ఆ యా యుగాలలో శ్రీ మన్నారాయణు డవతరించుటయే 
విభవరూపములు. ఇవి దశావతారములు. 

మత్స్యః కూర్చో వరాహ శ్చ నారసింహో ౭_థ వామనః। 

రామోరామశ్చ రామ శృ కృష్ణు కల్కీతి తే దశ॥ 


ఇవి అన్నీ గడచిపోయినవి కనుక, ఆ రూపాల్లో భగవానుని దర్శించటం 
మానవులకు అసాధ్యం. ఇది గత సంవత్సరం నదులలోని నీరు, నది ఎండిన 
తర్వాత ఏ విధంగా అయితే మన దాహం తీర్చలేనిదో, అదే విధంగా 
దర్శింప శక్యం కానిది. 


నాలుగవది అంతర్యామి స్వరూపం. అంగుష్టమాత్ర రూపములో 
పరమాత్ముడు అందరు జీవుల హృదయము నందు నివసించును. 


తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం 11 


జరరాగ్నియగు వైశ్వానరుని రూపమున ప్రాణుల శరీరములో వుండి, 
ప్రాణాపానాది వాయువులతో కలిసి, మానవులు భుజించే భక్ష్య, భోజ్య, 
చోష్య, లేహ్యాదులచే నుండు నాలుగురకముల అన్నమును పచనం చేసే 
తత్వమే అంతర్వామిత్వం. ఇది యోగులు మాత్రమే దర్శింపగలరు. జ్ఞాన 
యోగసాధన చేస్తూ కఠోర దీక్షతో వున్నవారికే అంతర్యామిని దర్శింప 
శక్యమవును. 


ఇక ఐదవది అర్బారూపం, అతి ముఖ్యమైనది. శ్రీమన్నారాయణుణ్లి, 
స్టూలశరీరంతో, మాంస చక్షువులతో సులభంగా దర్శించగలిగినది 
అర్పారూపం. అనేక పుణ్యక్షేత్రములలో స్వయంవ్యక్తం, దివ్యం, సైద్ధం, 
పౌరాణిక, మానుష విభజనతో అర్పారూపాల్తో, భక్తులందరి పూజలు 
స్వయంగా స్వీకరిస్తూ, అత్యంత సులభమైన మార్గంలో కోరికలను తీర్చే 
రూపం ఇది. 


తిరుమల ఆలయం - విఖనస ఆరాధన 


తిరుమల శ్రీవారి ఆలయమునకు మరియు శ్రీ వైఖానస భగవదారాధనా 
విధానమునకు, అత్యంత ప్రాచీనకాలం నుండే అవినాభావ సంబంధం 
ఉందని అష్టాదశ పురాణాలు మరియు అనెక (శుతి ప్రమాణములు 
తెలియజేస్తున్నాయి. గరుడపురాణంలో శ్రీవారి ఆలయ ఆరాధన విధానమును 
గురించి ఒక ఆసక్తికరమైన శ్లోకం ఉంది. (ఇదే శ్లోకం శ్రీ వైఖానస భృగు 
సంహిత, ప్రకీర్ణాధికారంలో కూడా పొందుపరచబడింది). విష్ట్రంశ 
సంభూతుడైన భగవాన్‌ విఖనస మహర్షి శిష్యులైన బుషులు - అత్రి, 
భృగు, మరీచి మరియు కశ్యపులు, గురువుగారి ఆదేశం మేరకు అనెక 
వైఖానస సంహితలను రచించి వాటి ఆధారంగా ఈ భూమండలంలో 
విష్ణువును ఆరాధించినారు. మరీచి మహర్షి మందర క్షేత్రంలో, అత్రి శ్రీనివాస 
క్షేత్రంలో, కశ్యపుడు విష్ట్వధిష్థాన క్షేతంలో మరియు భృగుమహర్షి 


12 తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం 


శుభక్షేత్రంలో, శ్రీ వైఖానస భగవచ్చాస్త్ర విధిగా శ్రీమహావిష్ణువు యొక్క 
అర్పారూపాన్ని ఆరాధించారు. పై క్షేత్రములలో మూడు మాత్రం ఏవి అనే 
ఆధారాలు దొరకలేదు కాని అత్రి ఆరాధించిన శ్రీనివాసక్షేతం మాత్రం 
తిరుమల అని స్పష్టంగా చెప్పవచ్చు. 

పురా చతుర్ముఖాదేశః చత్వారో మునయోమలాః | 

ప్రణీయ వైష్ణవం శాస్తం భూమావభ్యర్చయన్నృపః ॥ 

మరిచిర్మందరే విష్ణు మర్చయామాస కేశవం | 

సర్వదేవోత్తమం దేవం (ఆదేశాత్‌ బ్రహ్మణో విష్ణుం) శ్రీనివాసే త్రిరర్భయేత్‌! 

కశ్యపో విష్ణ్వధిష్టానే శుభక్షేత్రే భృగుర్మునిః ॥| 

- (గరుడపురాణం) 


భగవాన్‌ విఖనసమహర్షి 


భగవాన్‌ విఖనసమహర్షి విష్ణుమానసపుత్రుడుగా ఆగమశా'స్తాల్లో 
చెప్పబదివుంది. ఆదికాలంలో యజుర్వేద శాఖగా వైఖానస సూత్రాన్ని 
రచించిన విఖనసుడు స్వయంగా (బ్రహ్మ అని మరీచి ఆనందసంహిత 
తెలియజేస్తోంది. విఖనసమహర్షి వంశీయులే లోకంలో 'వైఖానసులుగా 
ప్రసిద్ధి చెందినారు. 


విష్ణువే విఖనుదు. ఆయన వంశస్థులు వైఖానసులు. విష్ణు వంశజుదైన 
విఖనసుడు ఉపదేశించిన సూత్రం, చాల ఉత్తమమైనది. భగవంతుడైన 
మహావిష్ణువు భూలోకమునందు అర్పావతార రూపంలో అవతరించ 
దలచినాడు. విష్ణువును ఆరాధించుటకు ఒక సమగ్రమైన ఆరాధన విధానం 
అవసరమైంది. అందువల్ల మహావిష్ణువు, బ్రహ్మను సృష్టించి, తన ఆరాధనక 
ఒక సమగ్రమైన విధానాన్ని రూపొందించమని ఆదేశించినాడు. కాని 
బ్రహ్మదేవుడు తన అశక్తతను తెలియజేయగా, అప్పుడు శ్రీమహావిష్ణువు 
తన మనస్సులో సమస్త వేదరాశిమీద దృష్టి నిలిపి ధ్యానించాడు. తత్ఫలితంగా, 


తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం 13 


భగవాన్‌ విఖనసమహర్షి విష్ణువు మనస్సు నుండి ఉదృ్భవించినాడు. 
సలక్షణంగా, దివ్యమైన తేజస్సుతో విష్ణు చిహ్నాలైన, చతుర్భుజములు, శంఖ, 
చక్రములతో, అభయ వరద హస్తములతో, ద్వాదశ ఊర్ధ్వపుండ్ర ధారియై, 
కమండలం మరియు త్రిదండం చేతబూని తులసీ, పద్మమాలలు, కిరీట 
కర్ణకుండలములతో వెలుగొందుతున్న విఖనసుడు భగవంతునికి నమస్కరించి 
“అజ్ఞాపించమని” అడుగగా, విష్ణువు తన ఆరాధనకై శాస్త్రమును 
రూపొందించుమని ఆదేశించినాడు. విఖనసుడు వేదరాశి మీద ధ్యానించి 
మహత్తరమైన శ్రీ వైఖానసకల్పసూత్రాన్ని రూపొందించాడు. ఇదే 
తర్వాతికాలంలో విఖనసుడి శిష్యాదులచే విస్తరింపబడి, శ్రీ వైఖానస 
భగవచ్చాస్తం అను పేరుతో ప్రసిద్ధి చెందినది. 


ఆలయ సందర్శనం 


కలియుగ వైకుంఠమైన శ్రీ వేంకటేశ్చ్వరస్వామివారి ఆలయ మహాద్వారం 
నుండి లోపలికి అడుగుపెట్టగానే కృష్ణ్ణాయమండపం, అద్దాల మండపం, 
రంగనాయక మండపం, బంగారు ధ్వజస్తంభం, బలిపీఠం, క్షేత్రపాలక 
శిల, విమాన ప్రదక్షిణంలోని చుట్టుగుళ్ళు, నిత్యకల్యాణోత్సవమండపం, 
ఘంటా మందపం, బంగారువాకిళ్ళు, జయ విజయులు, సపనమందపం, 
రాములవారి మేడ, శయనమండపం, కులశేఖరపడి దాటగానే స్వామివారు 
అర్ప్బావతారంలో మూలమూర్తిగా మనకు దర్శనమిన్తారు. 


తిరుమలేశుడు తాను నిలుచున్న దివ్యస్థలాన్నిబట్టి, స్వామివారి వక్షః 
స్థలంపై కొలువైవున్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి పేరునుబట్టి శ్రీ నివాసునిగా 
పిలువబడుతున్నాడు. అంతేకాదు ఆ శ్రీనివాస ప్రభువు నిలుచున్న తీరుకూడా 
ఒక మహాద్భుతమే. శ్రీనివాసుని వక్షముపై నివాసమున్న అమ్మవారికి 
వ్యూహలక్ష్మి అమ్మవారని పేరు. ఈమె నిత్యానపాయని. వక్షస్థలం పై 
వ్యూహలక్ష్మిని దాల్ఫి, వామ హస్తమును కటియందుంచి, దక్షిణ హస్తమును 


[4 తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం 


తన పాదకమలములవైపు చూపుతూ “సంసారసాగర సముత్తరణైెక సేతో...” 
అన్నట్లుగా కటి వరద హస్తాలతో ఒక సొంపైన భంగిమలో నిలుచుని 
అందరినీ అలరిస్తూ అనుగ్రపాస్తున్నాడు. అలాగే శ్రీనివానునికి 
అలంకరింపబడే దివ్య ఆభరణాలు, వివిధ రకాలైన అపురూప నవరత్న 
మణిహారాలు, అమూల్య రత్నఖచిత వజవైధూర్యాలు పొదిగిన కిరీటం 
ఒకటా! రెండా! కేయూరాలు, కంఠాభరణాలు, నాగాభరణాలు, 
మకరకుండలాలు, లక్ష్మీహారాలు, వీటన్నిటికీ తోడు వివిధ వర్ణాల పుష్పాలతో 
అల్లిన పుష్పమాలికలు ఇంకా ఇంకా ఇలా వీటన్నిటినీ చూసేందుకు రెండు 
కళ్ళు సరిపోవంటే అతిశయోక్తి కాదు. 


ఏది ఏమైనా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వేంకటేశ్వరుని 
దర్శించుకొనేందుకు వచ్చే భక్తులు కొందరు కాలినడకన కొందరు 
వాహనాలలో కొందరు బస్సులలో వచ్చి ఎండనక వాననక రాత్రనక పగలనక 
క్యూలైన్లలో గంటలకు గంటలు నిలబడి కంపార్టుమెంట్లలో వేచి ఉండి 
ఆలయంలోనికి వచ్చి ఒక్కక్షణం న్వామివారిని దర్శించగానే తాము పడిన 
(శ్రమనంతా మరచిపోయి ఆనందపరవశత్వానికి లోనవుతారు. 


శ్రీనివాసుడు అర్పామూర్తిగా నిలిచిన కలియుగ వైకుంఠం తిరుమల 
గిరికే వరాహక్షేత్రమని కూడా పేరు. శ్రీ భూ వరాహస్వామి ఈ క్షేత్రంలో 
తొలిదైవం. ఈ క్షేత్రంలో నివసించేందుకు వరాహస్వామి అనుమతిని ఇచ్చిన 
కారణంగా, తొలి పూజ, తొలి నైవేద్యం, తొలి దర్శనం అన్నీ వరాహస్వామి 
వారికే జరగాలని వెంకటేశ్వరస్వామి వారు నిర్దెశించినట్లు శ్రీ వేంకటాచల 
మాహాత్య్యం చెబుతూంది. అందుకే మొదట వరాహస్వామి వారిని దర్శించిన 
తరువాతనే శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించాలనేది తిరుమల ఆచారం, 
సంప్రదాయం. అలా కానట్టెతే వేంకటేశ్వర స్వామివారిని దర్శించిన పుణ్యం 
కూడా దక్కదు. 


తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం 15 


భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నపుడు మహాలఘు దర్శనంగా జయవిజయుల 
దగ్గర నుండే స్వామివారి దర్శనం జరుగుతుంది. భక్తుల సంఖ్య తక్కువగా 
ఉన్నప్పుడు మాత్రమే, లఘు అంటే జయ విజయులను దాటి రాములవారి 
మేదవరకు వెళ్ళి స్వామివారిని దర్శించుకునే భాగ్యం కలుగుతుంది. 


స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకొని బయటకు రాగానే 
ఆలయ ప్రదక్షిణలో వకుళామాత, పరివార దేవతలు, బంగారు బావి, 
స్వామివారి హుండీలో భక్తులు వేసిన కానుకలను లెక్కిస్తూ ఉందే పరకామణి, 
ప్రక్శనే స్వామివారికి గంధం తీసే గంధపు గది, స్వామివారి వస్త్రాలు భద్రపరిచే 
సబేర, ముందున్న మండపాలలో వేదపారాయణం చేస్తున్న పండితులు, ఆ 
ప్రక్శనే నిలబడి చూస్తే ఎదురుగా విమాన వేంకటేశ్వర దర్శనం, భాష్యకారుల 
సన్నిధి, అన్నమాచార్యుల వారు తమ కీర్తనలను భద్రపరచిన అన్నమయ్య 
భాండాగారం, ఎదురుగా స్వామివారి హుండి, ప్రక్కనే బంగారు లక్ష్మీదేవి 
దర్శనమిస్తారు. భాష్యకారుల సన్నిధినుంది కొంచెం ముందుకు రాగానే 
నరసింహస్వామివారి ఆలయం, ప్రదక్షిణ మార్గంలో పూల అర, పరిమళపు 
అర కనిపిస్తాయి. 


స్వామివారి గర్భాలయ విమానం పేరు ఆనంద నిలయం. అందుకె 
స్వామి ఆనందనిలయుడు. ఇది శ్రీ వైకుంఠంలో స్వామి వారి క్రీడాపర్వతం. 
గరుత్మంతుని ద్వారా (క్రీడాపర్వతాన్ని వైకుంఠం నుండి తెప్పించి 
స్టాపింపజేశాడు. ఆ పర్వతంపైన ఆనందనిలయం అనే గర్భాలయంలో శ్రీ 
స్వామివారు నిలిచివున్నాడు. ఈ బంగారు గోపురంపై విమాన వేంకటేశ్వర 
స్వామివారు వెండి మకర తోరణంలో కనిపిస్తారు. గర్భాలయ స్వామివారిని 
దర్శించలేని వారు విమాన వేంకటేశ్వరస్వామిని దర్శించినా కూడా అంతటి 
పుణ్యం లభిస్తుందని వేంకటాచలమాహాత్యం చెబుతూంది. 


16 తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం 


శ్రీ వేంకటేశ్వరస్వామివారి కైంకర్యాలు 


శ్రీనివాసుడు నిత్యకల్వ్యాణ చక్రవర్తి నిత్యోత్సవమూర్తి. వేంకటేశ్వర 
స్వామివారికి ప్రతిరోజు కల్యాణోత్సవం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం 
నుండి రాత్రివరకు సుప్రభాతం, తోమాలసేవ, సహస్రనామార్చన, 
డోలోత్సవం, వసంతోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార 
సేవ, ఏకాంతసేవ వంటి నిత్యోత్సవాలతోపాటు, విశేషపూజ, అష్టదళపాద 
పద్మారాధన, సహస్రకలశాభి షేకం, తిరుప్పావడ సేవ, పూలంగిసేవ, 
శుక్రవారాభిషేకం వంటి వారోత్సవాలు, రోహిణీ, ఆరుద్ర పునర్వసు, శ్రవణం 
వంటి నక్షత్రోత్సవాలు, కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, ఉగాది ఆస్టానం, 
పద్మావతీ పరిణయోత్సవం, వసంతోత్సవం, జ్యేవ్టాభిషేకం, ఆణివారి ఆస్థానం, 
పవిత్రోత్సవం, సాక్షాత్తు బ్రహ్మదేవుడే నిలిచి జరిపే వార్షిక బ్రహ్మోత్సవం, 
పుష్పయాగం వంటి సంవత్సరోత్సవాలు ఇలా ఏడాది పొడగునా ప్రతిరోజు 
ఒక ఉత్సవమే, ప్రతిరోజు ఒక పండుగే. ప్రతిపూట పాయసాలు 
పరమాన్నాలతో నివేదనలే. లద్దు, వడ, పులిహోర, దద్యోదనం, నెయ్యి 
పొంగలి, చూర పొంగలి, కదంబం, దోసెలు, అప్పాలు, జిలేబీలు, తేనెతొళలు, 
పోళీలు, ఇలా రకరకాల ప్రసాదాలు స్వామివారికి నివేదించి భక్తులకు 
సమర్పిస్తుంటారు. ప్రతి పున్నమినాడు స్వామివారికి గరుడవాహన సేవ 
కనులవిందుగా జరుగుతుంది. ఏడాది పొడగునా శ్రీ వేంకటేశ్వరస్వామివారికి 
సుమారు 450కి పైగా ఉత్సవాలు నిర్వహించబడుతుంటాయి. 


శ్రీవారికి జరిగే నిత్యోత్సవాలలో అత్యంత (వ్రశన్తవ్హానది 
నిత్యకల్యాణోత్సవం. ప్రతిరోజు సంపంగి ప్రాకారంలోని నిత్యకల్యాణోత్సవ 
మండపంలో జరిగే ఈ కల్యాణోత్సవంలో వందలాదిమంది గృహస్థులు 
పాల్గొంటారు. ప్రత్యేక ఉత్సవాలున్న రోజుల్లోతప్ప కల్యాణోత్సవం ప్రతిరోజూ 
జరిగే సేవనే. అందుకే శ్రీనివాసుడు నిత్యకల్వాణ చక్రవర్తి అయ్యాడు. 


తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం 1/7 


శ్రీ వేంకటేశ్వర స్వామివారి కల్యాణోత్సవం 


భగవత్‌ కల్యాణోత్సవం అన్నటువంటి కార్యక్రమం ప్రధానంగా మన 
యోగక్షేమాలకు నిర్వహించడం జరుగుతుంది. యోగము అంటే కొత్తగా 
రావాల్సింది రావడం, అంటే సంతానం లేనివారికి సంతానం కలిగితే అది 
సంతానయోగం. వాహనం లేనివారు వాహనం కొంటే అది వాహనయోగం. 
క్షేమము అంటే ఉన్నది అలానే ఉండుట. సాధారణంగా లోకంలో అందరు 
ఏది ఉండదో అది రావాలని కోరుకుంటారు. ఉన్నవి అలానే ఉండాలని 
కోరుకుంటారు. ఆ యోగక్షేమాలు రెండూ కూడా భగవత్‌ కల్యాణం జరిగితే 
సిద్ధిన్తాయి. 
కల్యాణమంటే? 

“కల్యాణం” అనే పదానికి ఒక్కసారి అర్ద్భాన్ని పరిశీలిస్తే “కల్యం సుఖం 
అణయతి ప్రాపయతి - ఇతి కల్యాణం - సుఖాన్ని కలిగించేదే కల్యాణం 
అని సామాన్యార్థం. ఈ కల్యాణాన్నే వివాహం, ఉద్వాహం, పరిణయం, 
పాణిగ్రహణం మొదలైన అనేక పేర్లతో వ్యవహరిస్తారు. జానపదులు తెలుగులో 
పెళ్లి, పెండ్లి అనీ, కన్నడంలో “లగ్గు, 'మదువె అనీ, తమిళంలో 'తిరుమణం” 
అని పిలుస్తారు. 


నిజానికి పద్మావతి శ్రీనివాసుల కల్యాణం 5 వేల సంవత్సరాలకు 
పూర్వమే జరిగింది. మనం చేసే కల్యాణమేమీ ఆయనకు అక్కరలేదు. 
అయితే మనం మన యోగక్షేమాలను కోరి ఆ వడుకొండలవానికి 
కల్యాణోత్సవాన్ని జరుపుతున్నాము. తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి 
ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి వారికి ప్రతిరోజు 
అభిజిత్‌లగ్నంలో జరిగే ఈ కల్యాణోత్సవ కార్యక్రమానికి వందలసంఖ్యలో 
గృహస్థులు హాజరవుతారు. 


18 తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం 


శ్రీనివాస కల్యాణం పౌరాణిక నేపథ్యం 


పూర్వం ఒకసారి మహర్షులకు 'మోక్షం ప్రసాదించే దేవుడు ఎవరు?” 
అన్న సందేహం కలిగింది. బుషుల కోరిక మేరకు భృగుమహర్షి త్రిలోకాలను 
సంచరించి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను పరీక్షించాడు. చివరకు విష్ణువే 
మోక్షప్రదాత అని నిర్ణయించాడు. ఈ పరీక్షాక్రమంలోనే శ్రీమహావిష్ణువు 
వక్షస్థలాన్ని తన్నిన భృగువుపట్ల కోపించిన లక్ష్మీదేవి వైకుంఠాన్ని వీడి 
భూలోకానికి వెళ్ళిపోయింది. ఆమెను అన్వేషిస్తూ వచ్చిన నారాయణుడు 
శ్రీనివాసునిగా నాటకీయంగా వకుళమాలికను ఆ(ఆతయించాడు. 
ద్వాపరయుగంలో శ్రీకృష్ణుని కల్యాణాన్ని దర్శించే భాగ్యానికి నోచుకోలేక 
ఆ ముచ్చటను కలియుగంలో తీర్చుకొనేందుకు జన్మించిన యశోదాదేవే 
వకుళమాలిక. 


నారాయణవరంలో ఆకాశరాజు సంతానలేమిచే సంతానార్థం 
యాగాన్ని సంకల్పించి భూమిని శుద్ధి చేస్తూ నాగలితో దున్నుతుండగా ఆ 
నాగేటిచాలులో ఒక స్వర్ణ పేటిక లభిస్తుంది. అందులో వికసిత పద్మంపై 
చిన్న శిశువుగా మహాలక్ష్మి ఆవిర్భవిస్తుంది. ఆమెయే పద్మావతి. 


పద్మావతీదేవి పెరిగి పెద్దదె యుక్త్రవయసును సమీపించి తన చెలికత్తెలతో 
క్రీడావనంలో క్రీడిస్తుండగా అనూహ్యంగా ఒక మత్తగజం వారిని 
వెంబడిస్తుంది. ఇదే సమయానికి వకుళమాలిక ఆశ్రమంలో ఉన్న శ్రీ 
వైకుంఠవిరక్తుడైన శ్రీమన్నారాయణుడు “శ్రీనివాస” నామధేయంతో 
పద్మావతిని సమీపించి మత్తగజాన్ని పారద్రోలుతాడు. ఆ సందర్భంలో 
పద్మావతి శ్రీనివాసులు ఒకరి సౌందర్యాన్ని ఒకరు చూసుకొని మురిసిపోతారు. 
శ్రీనివాసుడు పద్మావతిని వివరాలు అడుగగా చెలికత్తెలు శ్రీనివాసునిపైన 


అతని అశ్వంపైన రాళ్ళు రువ్వుతారు. శ్రీనివాసుని తదేకంగా చూస్తూ 
నిలుచున్న పద్మావతిని చెలికత్తెలు అంతఃపురానికి తీసుకువెళ్లారు. 


తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం 19 


నాటినుండి ఇరువురు విపరీతమైన విరహవేదనకు లోనౌతారు. 
పద్మావతి తల్లి ధరణీదేవికి విషయం తెలిసి పద్మావతిని మందలిస్తుంది. 


ఇటువైపు శ్రీనివాసుడు వకుళాదేవికి విషయం చెప్పి ఆకాశరాజు 
ధరణీదేవిల కుమార్తె అయిన పద్మావతితో తన వివాహ విషయాన్ని మాట్లాడి 
రమ్మని ఒప్పించి పంపిస్తాడు. 

ఈ కార్యాన్ని వకుళమాలిక నిర్వర్తించగలదో... లేదో... అన్న 
సంశయంతో తానే ఒక సోదెకత్తె రూపాన్ని ధరించి ధరణీదేవి అంతఃపుర 
సమీపంలో సోదె చెప్తున్నట్లు నటిస్తూండగా ధరణీదేవి చెలికత్తెలు వచ్చి 
పద్మావతి అనారోగ్య స్థితిని వివరించి అసలు జరిగిన విషయమేమిటో 
చెప్పమని ధరణీదేవి వద్దకు తీసుకువెళ్లారు. 


ధరణీదేవి పద్మావతిని చూపి ఈమె అనారోగ్యానికి కారణమేమని 
అడుగగా “ఈమె శ్రీనివాసునిపై మనసుపడింది. అతనికిచ్చి వివాహం 
జరపకపోతే నీ బిడ్డ నీకు దక్కదు. ఈ పెళ్ళి విషయమై మాట్లాడేందుకు 
త్వరలోనే ఆతని తల్లి వస్తుంది” అని చెప్పి అక్కడినుండి ఉపక్రమిస్తాడు. 


ఆ తరువాత వకుళమాలిక ధరణీదేవి ఆకాశరాజులతో పద్మావతి 
శ్రీనివాసుల వివాహ విషయం ప్రస్తావించగా వారు సమ్మతిని తెలుపుతారు. 
వకుళమాలిక ఆశ్రమానికి తిరిగివచ్చి శ్రీనివాసునికి శుభవార్తను వినిపిస్తుంది. 
అయితే మహారాజుతో సంబంధం కాబట్టి వివాహానికి కావలసిన ధనం 
విషయం వకుళమాలిక ప్రస్తావిస్తుంది. శ్రీనివాసుడు అలకాపురాధీశుడైన 
కుబేరుని కోరగా అతడు వివావోనికి కావలనిన దనాన్ని 
సమర్పించుకుంటాడు. కలియుగం కావడంతో ఆ ధనానికి పత్రం 
రాసివ్వమనగా శ్రీనివాసుడు కుబేరునికి పత్రాన్ని రాసిస్తూ వేంకటాచలంపై 
వెలిసే తనకు భక్తులు కానుకలుగా చెల్లించే ధనాన్ని కలియుగాంతం వరకు 
వడ్డీగా చెల్లిస్తానని తెలియజేస్తాడు. 


20 తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం 


దేవగురువైన బృహస్పత్యాచార్యులవారు 


“శుత్వాబ్రవీత్స ధిషణస్తయోరుత్తర ఫల్లునీ 

సమ్మతాస్సుఖ వృద్ధ్యర్థం ప్రోచ్యతే దైవచింతకైః । 
తయోరుత్తర ఫల్గున్యాం వివాహః క్రియతామితి 
వైశాఖమాసే విధివత్‌ క్రియతామితి సోబ్రవీత్‌!” 


అంటూ వైశాఖమాస ఉత్తరఫల్లుణీ నక్షత శుభముహూర్తాన్ని పద్మావతీ 
శ్రీనివాసుల అభివృద్ధికారకమైన పరిణయ ముహూర్తంగా నిశ్చయిస్తారు. 
బృహస్పత్యాచార్యులవారు నిర్ణయించిన శుభముహూర్త విషయాన్ని 
సకల దేవతలకు తెల్పి వివాహానికి విచేయవలసినదని శ్రీనివాసుడు 
గరుత్మంతుని ద్వారా ఆహ్వానాన్ని పంపిన్తాడు. 
బ్రహ్మరుద్రాది సకలదేవతా పరివార సమేతంగా శ్రీనివాసుడు 
ఆకాశరాజు ఏర్పాటు చేసిన వివాహ వేదికైన నారాయణవరానికి 


పయనమవగా, సకల మంత్రి పురోహిత దండనాయక సపరివార సమేతంగా 
ఆకాశరాజు ఎదురేగి పెండ్లి కుమారుడైన శ్రీనివాసునికి స్వాగతం పలికాడు. 


పెండ్లి పీటలపై పద్మావతి శ్రీనివాసులు ఆసీనులు కాగా దేవగురువు 
బృహస్పతి సకలమునిగణ సమేతంగా వేదమంత్రాలను వల్లించారు. సాక్షాత్‌ 
శ్రీమన్‌ నారాయణ స్వరూపుడైన శ్రీనివాసునికి సాక్షాత్‌ శ్రీమహాలక్ష్మి 
స్వరూపిణి అయిన పద్మావతిని ఆకాశరాజు ధరణీదేవిలు కన్యాదానం చేశారు. 
సకలలోకాలు ఆనంద హర్షాతిరేకాలు తెలుపగా సకల దేవగణం సాక్షిగా 
శ్రీనివాసుడు జగన్మాత అయిన పద్మావతి దేవికి మాంగల్యధారణ చేశాడు. 


ఇది అవ్టాదశ పురాణాంతర్గతమైన పద్మావతి శ్రీనివాస కల్యాణం. 
శ్రీనివాస కల్యాణం - చారిత్రక నేపథ్యం 


శ్రీ వేంకటేశ్వరుని పరమ భక్తురాలైన తరిగొండ వెంగమాంబ పద్మావతి 
శ్రీనివాసుల వివాహ ముహూర్తాన్ని “సురుచిర వైశాఖ శుక్షదశమి 


తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం 21 


శుక్రవారమునాడు శుభముహూర్తంబు అని తన వేంకటాచల మాహాత్యంలో 
పేర్కొన్నది. 

దాదాపు ఐదువేల సంవత్సరాలక్రితం కలియుగారంభంలో జరిగిన 
పద్మావతీశ్రీనివాసుల కల్యాణోత్సవ కార్యక్రమాన్ని క్రీ.శ. 15వ శతాబ్దం 
వరకు తిరుమలలో విశేష దినాలలో, బ్రహ్మోత్సవాలలో మాత్రమె జరిపేవారు. 


నందకాంశ సంభూతుడు, పదకవితాపితామహుడు శ్రీనివాసుని 
పరమభక్తుడైన తాళ్ళపాక అన్నమాచార్యులు తిరుమలకు వచ్చాక స్వామివారికి 
కల్యాణోత్సవాన్ని ప్రారంభించడమే కాకుండా స్వయంగా తనే కన్యాదాతగా 
వ్యవహరించేవాడు. అయితే వేంకటేశ్వర స్వామివారిది భారద్వాజస గోత్రం 
- అన్నమాచార్యులవారిది కూడా భారద్వాజస గోత్రమే. ఏకగోత్రమే అయినా 
అమ్మవారిపక్షాన పెండ్లి పెద్దగా ఆకాశరాజు స్థానంలో ఉండి శ్రీనివాసునికి 
కన్యాదానం చేయడం తనకు భగవంతుడిచ్చిన మహద్చాగ్యంగా 
భావించేవారు. ఆనందనిలయుడు నిత్య సపెండ్తికొడుకు కాగా 
అన్నమాచార్యులవారు నిత్యకన్యాదాత. ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ 
నేటికీ తిరుమలలో జరిగే శ్రీనివాసుని నిత్యకల్యాణోత్సవంలో అన్నమాచార్యుల 
వంశీకులే కన్యాదాతలుగా వ్యవహరిస్తూ ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. 


జగత్మల్యాణ చక్రవర్తి అయిన శ్రీ వేంకటేశ్వర స్వామివారి నిత్యకల్యాణం 
నేటికీ నిర్విఘ్నంగా కొనసాగుతూ తద్వారా శ్రీనివాస మహాప్రభువుల సంపూర్ణ 
కృపాకటాక్షాలను పొందడానికి అత్యంత శుభప్రదమైన, విశిష్టసేవగా యావత్‌ 
ప్రపంచంలోని భక్తలోకంలో గుర్తింపు పొందింది. అన్నమాచార్యుల అనంతరం 
తాళ్ళపాక వంశీయులు శ్రీనివాస కల్యాణ నిమిత్తం అనేక గ్రామాలు, 
అగ్రహారాలు యినాములుగా సమర్పించుకున్నట్లు శాసనాల ద్వారా 


తెలుస్తున్నాయి. 


22 తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం 


తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవాల చరిత్ర ఎలా మొదలైంది 


తాళ్ళపాక అన్నమాచార్యుల వారి కొడుకు (వుతుడు) 
పెద్దతిరుమలాచార్య. ఆయన కొడుకు పేరు తిరువేంకటనాథన్‌. ఇతన్నే 
చిన్నన్న అనికూడా అంటారు. తేది 17-07-1546 నాటినుండి చిన్నన్న 
తిరుమలలో శ్రీవారి కళ్యాణోత్సవాలను ప్రారంభించారు. కొండవీటి 
సిరామయి ప్రాంతానికి చెందిన మల్లవరం పల్లె నుంచి వచ్చే 120 వరహాలను 
(శ్రీహరి కళ్యాణోత్సవానికి అయ్యే ఖర్చు) శ్రీవారి ఖజానాకు చేరునట్టు 
ఏర్పాటు చేశారు. కళ్యాణోత్సవం మొదటిసారిగా ప్రారంభమయినప్పుడు, 
ఐదురోజులు మాత్రమే నిర్వహించబడుతుండేది. ఈ ఐదు రోజుల్లో దేవుళ్ళకు 
ప్రత్యేక నైవేద్యాలు, నివేదించబడుతుందేవి. ఈ ఉత్సవాలు గొప్ప ధార్మిక 
పద్ధతిలో నిర్వహించేవారు. 


పన్వుణి మాసము (చంద్రమానములోని ఫల్దుణమాసం) అనురాధ 
నక్షత్రముతో ప్రారంభమయి ఉత్తరాషాధ నక్షత్రముతో ముగుస్తుంది. తాళ్ళపాక 
వంశస్థులు, శ్రీనివాసుణ్ణి వారి అల్లుడిగా, పద్మావతిని వారి కుమార్తెగా 
భావించి, 1546 సంవత్సరములో ఈ కళ్యాణోత్సవమును ప్రారంభించారు. 


తాళ్ళపాక అన్నమాచార్య మనవడు, తాళ్ళపాక చిన్న తిరుమలాచార్యులు 
(శాసనం సం. 3౩54-97) తిరుమలలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో 
తేది 17-08-1547 నాడు కళ్యాణోత్సవ సేవను నూతనంగా 
ప్రవేశపెట్టినప్పుడు, దీనిని చిత్తిరె మరియు తై మాసములలో 5 రోజులు 
జరగనున్నట్లు ఏర్పాటు చేశారు. ఐదవరోజు రోహిణి నక్షత్రము వచ్చు 
మాదిరి, ముందు నాలుగురోజులు వైభవంగా కళ్యాణోత్సవము జరిపేవారు. 
ప్రతిరోజు నివేదనకు ఏ పదార్థాలు పెట్టాలి మరియు ప్రధాన అర్చకులకు, 
జీయంగార్లకు ఎంత దక్షిణ సమర్పించాలి అను వివరాలను ఈ శాసనంలో 
వివరించబడ్డాయి. ఈ ఉత్సవము తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలోని 
శ్రీలక్ష్మీదేవి మంటపం (్రండరీక వళ్ళి తాయారు సన్నిధిలో జరపబడుతుంది. 


తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం 23 


తాళ్ళపాక పరివారం వారు ప్రారంఖీంచిన ఈ ఉత్సవాల్లో, 
బహుమానంగా తమలపాకులు మరియు వక్కలతో కూడిన తాంబూలము 
మాత్రమే ఇచ్చేవారు. ఈ వివాహమహాోత్సవానికి 250 వరాహాలు ఖర్చు 
పెట్టేవారు. నెడియా గ్రామం నుంచి వచ్చు ఆదాయంలో 150 వరహాలు 
కళ్యాణోత్సవ ఖర్చులకుగాను, ఆలయ ఖజానాలో జమ చేయబడేది. ఈ 
పద్దతిని తాళ్ళపాక చిన్నతిరుమలయ్యంగారు ప్రవెశపెట్టారు. ఈ ఉత్సవము 
ఏటా, 5 రోజులపాటు తిరుమల మరియు తిరుపతిలో క్రమం తప్పకుండా 
నిర్వహించేవారు. తుప్పిలి అగ్రహారం నుండి వచ్చే ఆదాయం, మరియు 
నగరి సిరిమాయి ప్రాంతానికి చెందిన అంబత్తూరు నుంచి వచ్చే 400 రెఖై 
నాణాలను కూడా ఈ ఉత్సవాలకు ఉపయోగించబడేవి. ఈ ఆదాయం 
కేవలం గోవిందరాజస్వామి కళ్యాణోత్సవానికి మాత్రమే కాదు, తిరుమలలోని 
శ్రీ వేంకటేశ్వర స్వామి నిత్య కైంకర్యాలకు కూడా ఖర్చు పెట్టేవారు. 


కళ్యాణోత్సవం సమయంలో నాలుగు మాఢవీథుల్లో గొప్ప 
ఊరేగింపులు, దేవతలకు ప్రత్యేక నైవేద్యాలు సమర్పించబదేవి. ఆ 
కళ్యాణోత్సవంలో, మలయప్ప స్వామివారు పెండ్లికొడుకు, శ్రీదేవి, భూదేవి 
అమ్మవార్లు పెళ్ళికూతుళ్ళు. ఈ సమయంలో, ఈ ప్రాంతంలో పండుగ 
వాతావరణం మరియు అంగ రంగ వైభవం వెల్లివిరిసేవి. 


ఈ ఉత్సవంలో పాల్గొనే ప్రధానార్చకులకు, జీయంగార్లకు, ఏకాంగి 
వేదపారాయణదార్లకు, మిగతా కైంకర్యదారులకు దక్షిణ మరియు ఇతర 
మర్వాదలు అందించేవారు. కాలక్రమేణ 150 రేఖై నాణాలు ఈ ఉత్సవ 
నిర్వహణకు చాలకుండాపోయింది. కొండవీడు రాజ్యానికి చెందిన 
వినుకొండ నిరివూాయి ప్రాంతం ఆదాయాన్ని అనుభవిన్తున్న 
పెద్దతిరుమలాచార్య కుమారుడు తిరువేదయ్యన్‌ (తిరు వేంగళనాథన్‌), తన 
ఆదాయాన్ని ఉత్సవాలకు ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ లెక్కన 
సంవత్సరంలో వచ్చే 470 రేఖై నాణాల ఆదాయాన్ని 19-02-1554 


24 తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం 


సంవత్సరంలో శ్రీ భాండాగారము (ఆలయ ఖజానాలో జమ చేయబడింది. 
ఈ దబ్బుని ఉత్సవాలకుగాను ఖర్చు చేయబడేది. మరియు మిగిలిన డబ్బు 
దేవుళ్ళ నైవేద్యాలకు ఖర్చు చేయబడేది (శాసనం సం. 419-జిటి). 
తిరువేంగళనాథన్‌ ద్వారా, 18-01-1558 సమయంలో, శ్రీ వేంకటేశ్వరుని 
కళ్యాణోత్సవం మరిన్ని నైవేద్యాలతో నిర్వపాంవ బడుతుందేవి. 
ఐదురోజులపాటు జరిగే కళ్యాణోత్సవంలో తిరువేంగళనాథన్‌ హయాంలో 
మొదటినాడు సంప్రదాయబద్ధంగా ధ్వజారోహణ కార్యక్రమం మొదలైనది 
(ధ్వజారోహణం సామాన్యంగా బ్రహ్మోత్సవాల సమయంలో నిర్వహిస్తారు. 
కాని వైఖానస ఆగమం ప్రకారం, ఇది ఏ ఉత్సవాలలోనైనా నిర్వహించుకునే 
వెసులుపాటు ఉన్నది). 


శ్రీనివానునికి తిరుమలలో నిత్యం జరిగే సేవలలో భక్తులు 
అధికసంఖ్యలో పాల్గొనే 'సేవకూడా ఈ నిత్యకల్యాణోత్సవమే. పూటగడవని 
పేదవారు మొదలు కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరుల వరకు అందరూ 
సమానంగా పాల్గొనే శ్రీనివాసుని నిత్యకల్యాణోత్సవంలో పాల్గొనే భక్తుల 
సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. 


శ్రీవారి ప్రతిరూపమైన మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి 
సహితంగా పాల్గొనే ఈ కల్యాణోత్సవం పూర్వం బంగారు వాకిళ్ళ ముందే 
జరిగేది. ఆ తరువాత భక్తుల సౌకర్యార్థం విమానప్రదక్షిణ మార్గంలో ఉన్న 
కల్యాణ మండవంలోనూ, అటుపై కొంతకాలం రంగనాయక 
మందడపంలోనూ జరిగేది. రోజురోజుకు కల్యాణోత్సవంలో పాల్గొనే భక్తుల 
సంఖ్య పెరుగుతూండడంతో అక్కడినుండి కూడా వేదికను మార్చి ప్రస్తుతం 
సంపంగి ప్రదక్షిణంలో దక్షిణ దిక్కున ఉన్న 'శ్రీ వేంకటరమణస్వామి కల్యాణ 
మండపం” అనే పేరుతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీనివాస 
కల్వాణాన్ని నిర్వహిస్తున్నారు. 


తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం 25 


ఆర్జితసేవగా కళ్యాణోత్సవం 


కాలాంతరంలో కళ్యాణోత్సవం ఆర్జితసేవగా మారింది. శ్రీ సి. అన్నారావు 
గారు కార్యనిర్వహణాధికారిగా ఉన్నప్పుడు, ఈ ఉత్సవ రుసుము 500/- 
గా ఉందేది. మొదట ఈ ఉత్సవం, భక్తులచే డబ్బులు కట్టబడిన నాళ్ళే 
జరుపబదేది. అటుపిమ్మట, నిత్య కళ్యాణం ఆ పచ్చతోరణం అను మాటమీద 
భక్తుల కోరిక మేరకు నిత్యము చేయటం మొదలైనది. వైఖానసాగమం 
ప్రకారం, విష్ణువుకు నిర్వహించే మూడు ఉత్సవాలలో ఈ కళ్యాణోత్సవము 
(శ్రద్దోత్సవము లేక కామ్యోత్సవము అని పిలువబడుతుంది. మిగిలిన 
రెండింటిని కాలోత్సవం మరియు నైమిత్తికోత్సవము అని అంటారు. 
వేంకటేశ్వరస్వామి కటాక్షం పొందిన భక్తులు, టిటిడిద్వారా ఖరారు చేయబడ్డ 
రుసుము చెల్లించి కళ్యాణోత్సవం చేయిస్తామని ప్రతిజ్ఞ చేస్తారు. ప్రస్తుతం 
రూ. 1000/-లు చెల్లించి శ్రీవారి నిత్య కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. 
గృహస్థును అనగా భార్యాభర్తలు ఇద్దరిని మాత్రమే అనుమతిస్తారు. వీరికి 
కల్యాణోత్సవ అనంతరం 1 పైపంచ, 1 జాకట్టు, ల పెద్ద లద్గు, 2 వడలు, 
5 చిన్న లడ్లు ప్రసాదంగా ఇస్తారు. 


శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి 
నిత్యకల్యాణోత్సవం 


అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వేంకటేశ్వరస్వామివారి 
ప్రతిరూపమైన ఉత్సవమూర్తి శ్రీ మలయప్ప స్వామి వారికి, శ్రీ దేవి, భూదేవి 
అమ్మవార్లకు నిర్వహించే కల్యాణోత్సవం 12 గం1॥లకు అభిబిత్‌ లగ్నంలో 
ప్రారంభమై 1.30 గం॥ల వరకు కొనసాగుతుంది. శ్రీవారి గర్భాలయంలో 
మాధ్యాహ్నికారాధన (రెండవ గంట) కాగానే స్వామివారిని అమ్మవార్లను 
ఏకాంతంగా కల్యాణ మంటపానికి వేంచేయింపజేస్తారు. స్వామివారిని 
ప్రత్యేకంగా ఒక సింహాసనం పైన, అమ్మవారిని స్వామివారికి కుడివైపున 


26 తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం 


మరో సింహాసనంపైన వేంచేయిస్తారు. కల్యాణోత్సవ సేవాకర్తలను 
సుపథంగుండా 10.30 గం॥లకి కల్యాణ మండపానికి అనుమతిస్తారు. 
సేవాకర్తలు రాగానే వైఖానస అర్చకులు సేవాకర్తలైన దంపతుల 
నామగోత్రాలతో సంకల్పం చేయిస్తారు. ఆ తరువాత వారిని ఆలయ రెండవ 
ప్రాకారంలోని కల్యాణమండపంలోనికి అనుమతించి ఒక వరుసక్రమంలో 
కూర్చోబెడతారు. 


కల్యాణోత్సవం యోగక్షేమముల కొరకు నిర్వహింపబడుతుంది. 
యోగము అంటే కొత్తగా రావలసినవి రావటం. ఇక క్షేమం అంటే ఉన్నది. 
లోకంలో అందరూ కొత్తగా రావలసినవి రావాలని, ఇప్పటిదాకా ఉన్నవి 
అలాగే ఉండాలని కోరుకుంటారు. ఈ యోగక్షేమాలు రెండు కూడా దేవతల 
కల్యాణోత్సవం జరిగితే కలుగుతాయి. అంత గొప్ప కల్యాణోత్సవం 
ప్రారంభమవుతుంది. ఈ కల్యాణోత్సవాన్ని భక్తిశద్ధలతో చూచినా, 
మాట్లాడకుండా దర్శించినా అందరికీ భయం తీరి కోరిన కోరికలు 
నెరవేరుతాయి. అందుకే పోతన భాగవతంలో 


“అనగ అఆదిలక్ష్మియైన క్రీడసల్పుచున్న రుక్కిణిచూచి...” 

కనుక స్వామివారి కల్యాణం జరిగితే అది లోకకల్యాణమవుతుంది. 

కల్యాణోత్సవాన్ని నిర్వహించే వైఖానస అర్చకులు పసుపు వస్త్రాలను 
ధరించి 'వోచి” కొరకు ఎదురుచూస్తారు. చేత కాగడా ధరించి అర్చకులను 
ఎవరూ తాకకుండా సంరక్షిస్తూ కల్యాణమండపానికి చేర్చే వ్యక్తి వోచి. 
వోచి రాగానే కల్యాణోత్సవ కైంకర్య అర్చకులు మరియు బృహస్పతి 
(కల్యాణోత్సవ సమయంలో మంత్రోచ్చారణ చేస్తూ కైంకర్యాన్ని 
నిర్వహింపజేసే వేదపండితుడు. వీరినే వాద్యర్‌ అంటారు.) వోచి ముందు 


నడవగా అతనివెంట ఆలయ ప్రాకారంలోని కల్యాణమండపంలోనికి 
ప్రవేశిస్తారు. 


తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం 2/7 


కైంకర్వార్చకులు, బృహస్పతి రాగానే తక్కిన అర్చకులు 'సేవాకర్తల 
సంకల్పాన్ని పూర్తి చేస్తారు. తరువాత కైంకర్యార్చకులు మలయప్ప 
స్వామివారికి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు పాదసేవను నిర్వహిస్తారు. 
వేదపండితుడు కల్యాణోత్సవానికి అవసరమైన పవిత్రం, కూర్చలు, ఇతర 
సామాగ్రిని సిద్ధం చేసుకుంటారు. సరిగ్గా 12 గం॥లకు కల్యాణోత్సవ 
కైంకర్యం అభిజిత్‌ లగ్నంలో ప్రారంభమవుతుంది. 


ఆగమశాస్త్ర ప్రకారం కల్యాణోత్సవాన్ని వైవాహికోత్సవం అనికూడా 
పిలుస్తారు. అర్చకులు కూర్మాసనంపై తూర్పుముఖంగా బెపోసనా 
అగ్నికుందం ముందు కూర్చుంటారు. అర్చకులకు మరోవైపు ఉత్తరముఖంగా 
వాద్యర్‌ (వేదపండితుడు) కూర్చుంటారు. అర్చకుడు దర్భలతో చేసిన 
పవిత్రాన్ని కుడిచేతి ఉంగరపువేలికి ధరిస్తారు. కల్యాణోత్సవం దేవతాప్రార్థన, 
విఖనస మహర్షి ప్రార్ధనలతో ప్రారంభమవుతుంది. 


ఆ తరువాత జరిగే క్రియ పుణ్యాహవాచనం. వేదమంత్రోచ్చారణలతో 
కల్యాణోత్సవ (క్రతువులో ఉపయోగించే సభావేదిక మొదలు పాత్రలు, 
పదార్థాలు మున్నగువాటినన్నిటినీ పవిత్ర జలాలతో శుద్ధి చేస్తారు. 
పుణ్యాహవాచనంలో భాగంగా కలశపూజను నిర్వహిస్తారు. ఒక కలశంపై 
కొబ్బరికాయను గంధపుష్పాక్షతాది మంగళద్రవ్యాలను ఉంచి ఆ 
కలశంలోనికి వరుణాది దేవతలను ఆవాహనం చేస్తారు. ఆ తరువాత 
(త్రయోదశ ఉపచారాలచేత వరుణదేవుని ఆరాధన, తదనంతరం 
విష్వక్సేనారాధాన జరుగుతుంది. ఆ పవిత్ర కలశజలాన్ని ప్రోక్షణ చేస్తూ 
కల్యాణోత్సవ వేదిక మొదలుకొని, హోమగుండం, పాత్రలు, పదార్ధాలు, 
పూజాసామాగ్రి వరకు అన్నిటినీ శుద్ది చేస్తారు. భగవదారాధనకై వినియోగించే 
పదార్దాలు, పాత్రలు, పూలు వీటితోపాటు కల్యాణోత్సవ (క్రతువు నిర్వహించే 
అర్చకుని మనసు వరకు అన్నీ మాలిన్యం లేకుండా శుద్ధిగా ఉండాలని 
శాస్త్రాలు చెబుతున్నాయి. 


28 తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం 


కల్యాణోత్సవంలో భాగంగా మొట్టమొదటగా విష్వక్సేనారాధనను 
నిర్వహిస్తారు. విష్వక్సేనుడు శ్రీమహావిష్ణువుయొక్క సైన్యాలకు అధిపతి. 
శ్రీహరి ధర్మరక్షకుడు, ఆర్తత్రాణపరాయణుడు, భక్తరక్షకుడు. రాక్షసులు 
ధర్మానికి గ్లాని కలిగించేవారు . లోకకల్యాణం కొరకు ఏది జరిగినా దానికి 
ఆటంకం కలిగించేందుకు రాక్షసులు అనేక విఘ్నాలను కలిగిస్తారు. 
అటువంటి విఘ్నాలను తొలగించమంటూ మొట్టమొదటగా అర్చకస్వాములు 


శ్లో॥ విష్వక్సేనం సకల విబుధప్రాఢ సైన్యాధినాథం 
ముద్రాచక్రే కరతలయుగే శంఖదండాదధానమే 
మేఘశ్యామం సుఫణిమకుటం పీతవ్రస్తం శుభాంగం 
ధ్యాయేద్దేవం విజితదనుజం సూత్రవత్యా సమేతమ్‌. 


విష్వక్సేనుని ఆరాధిస్తారు. విష్వక్సేనుని ఆరాధించడంవల్ల సకల 
దేవతాసైన్యము ఈ కార్యక్రమానికి రక్షణగా నిలబడతారు. ఆ తరువాత 
శాంతి, తుష్టి పుష్టి, వృద్ధి, అభ్యుదయాలను ఆకాంక్షిస్తూ శుద్ధి కొరకు 
“పుణ్యాహవాచనం నిర్వహిస్తారు. అంటే వేదికపై అలంకరించి ఉంచిన 
కలశముల లోనికి దేవతలను ఆవాహన చేస్తారు. “పుణ్యాహం” అంటే ఈ 
రోజు లేదా ఈ పగలు అత్యంత శ్రేష్టమైనది. అంతేకాకుండా ఈ క్రతువుచేత 
పూజకు వినియోగించే ద్రవ్యాలకుగానీ, ప్రాంతానికి గాని, పుష్పాలకుగానీ 
శుద్దిని కలిగిస్తారు. ఇలా స్వామివారి కొరకు వినియోగించే ప్రతి ద్రవ్యానికి 
శుద్దిని పాత్రతను కల్పించే వాటికి స్వామివారిని సేవించే యోగ్యతను 
కల్పించేందుకు ఆ కలశంలోని నీటిలోనికి వరుణాది సకల దేవతలను 
ఆహ్వానించే ప్రక్రియకే వుణ్యాహవాచనం అని పేరు. పుణ్యాహవాచనం 
చేస్తే సకల అమంగళాలు తొలగిపోతాయి. పుణ్యాహవాచనం జరిపితే ఆ 
ప్రాంతంలో సకల శుభాలు కలుగుతాయి. వేదికపైన అర్చక స్వాములు 


తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం 29 


ఘంటానాదాన్ని చేస్తూ... విష్వక్సేనారాధన, పుణ్యాహవాచన కార్యక్రమాలను 
వేదమంత్రోచ్చారణలతో నిర్వహిస్తారు. 


“పడుకొందలవాదడ గోవింద్నా.. గోవిందా...” 
అంకురారోపణ 


పుణ్యాహవాచనానంతరం కల్యాణ కార్యక్రమాలలో భాగంగా 
అంకురార్పణ నిర్వహిస్తారు. అంకురం అంటే ఒక గింజ ప్రత్యుత్పత్తి జరిగి 
ఒక మొలకను బహిర్గతం చేయడం. గింజనుండి మొలక రావాలంటే అది 
భూమిని ఆధారం చేసుకోవాలి. దానికి నీరు తగిలి సూర్యకిరణాలు సోకితే 
అంకురం భూమినుండి పైకి వస్తుంది. ఈ అంకురం పైకివచ్చి 
శాఖోపశాఖలుగా విస్తరించి మహావృక్షమై మనకు ఫలితాన్నిస్తుంది. 


ఇక్కడ మట్టి పాలికలతో బెషధుల గింజలను వేసి వాటిలో 
మంత్రపూరితమైన జలమును కానీ, పాలనుకానీ పోసి వాటిపై మట్టిచేత 
కప్పుతారు ఆ కప్పేటప్పుడు మృత్తిక అంటే మట్టిని ప్రార్థిస్తారు. యధార్దానికి 
మనందరం ఉన్నామన్నా ఐశ్వర్యాన్ని అనుభవించామన్నా అదంతా కేవలం 
భూమి వలననే, అందుకే భూమిని భూదేవి అంటాం. భూదేవికే “వసుంధర 
అని పేరు. వసుంధర అంటే సమస్త ఐశ్వర్యాలకు నెలవైనది. మనం 
బ్రతకాలంటే అన్నం కావాలి. ఆ అన్నం భూమిలోంచే పుడుతోంది. మనకొక 
వాహనం కావాలంటే అందుకు కావలసిన లోహం భూమిలోంచే వస్తుంది. 
అది నడిచేందుకు కావలసిన ఇంధనం భూమిలోంచే వస్తుంది. పుట్టినప్పటి 
నుండి మరణించే వరకు భూమే ఆధారం చివరకు ఈ భూమిలోనే 
కలిసిపోతాం. అటువంటి భూమిపైన అశౌచం చేస్తాం. కాలితో తొక్కుతాం. 
ఇది మహాపాపం. అందుకే భూదేవిని ప్రార్ధిన్తారు. అమ్మ వసుంధరా ఈ 
కార్యక్రమాన్ని సజావుగా కొనసాగించు అందరూ క్షేమంగా ఉండేలా చేయి 
అని ప్రార్థిస్తారు. అమ్మ పుణ్యానికి ప్రతిరూపమైన నీవు, మేము చేసిన 


30 తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం 


పాపాలను క్షమించు అని ప్రార్థించాలి. ఈ చేసిన క్రతువువల్ల మొలక 
శాఖోపశాఖలుగా విస్తరిల్లి ఒక చెట్టువల్ల నీడ వచ్చినట్టు, పళ్ళు కాయలు 
వచ్చినట్లు మీ కీర్తి తరతరాలు నిలిచి ఉండేలా అనుగ్రహించుగాక అని 
పరమపవిత్రమైన ఈ కార్యాన్ని ఆచార్యక్రమము సమంత్రకంగా నిర్వహిస్తారు. 


సద్యో అంకురార్పణ కార్యక్రమంలో భాగంగా మట్టిలో తయారు చేసిన 
పాలికలలో (ముంతలు) అష్టదిక్సాలకులతోపాటుగా సోమ (చంద్రుని) కూడా 
స్తుతించి ఆవాహనం చేసి ధాన్యాన్ని దానిపై మృత్తికనువేసి పూజిస్తారు. ఈ 
పాలికలలో ఆవాహనం చేసిన దేవతలకు సకల ఉపచారాలను నిర్వహిస్తారు. 


నిజానికి ఆగమశాస్త్ర ప్రకారం అంకురార్పణ కార్యక్రమాన్ని కేవలం 
రాత్రివేళ మాత్రమే నిర్వహించాలి. కానీ కొన్ని విశేష సందర్భాలలో 
పగటిపూట కూడా నిర్వహించవచ్చునని ఆగమశాస్త్రం చెబుతూంది. 


ప్రతిసరబంధనం 


ఈ కార్యక్రమాన్నే కంకణబంధనం, రక్షాబంధనం అనికూడా 
అంటారు. కల్యాణ కార్యక్రమంలో తరువాత ప్రతిసరబంధన కార్యక్రమాన్ని 
నిర్వహిస్తారు. సాధారణంగా ఒక శుభకార్యం తలపెట్టినపుడు ఎటువంటి 
అశౌచము తగలకూడదని కార్యక్రమం పరిసమాప్తి అయ్యేవరకు యజమానికి 
రక్షించడం రక్షాబంధనాన్ని కడతారు. మరి పరమాత్మునికి రక్షాబంధనం 
ఎందుకు అన్న విషయాన్ని జాగ్రత్తగా తెలుసుకోకపోతే కల్యాణం 
చూడడంవల్ల వచ్చే ఫలితం తగ్గుతుంది. పరమాత్ముడు శ్రీమహావిష్ణువు ఈ 
లోకాలన్నిటికీ అధినాయకుడు, భూదేవి ఆయన భార్య. ఈ భూమిపై అధర్మం 
పెచ్చుపెరిగి భూదేవికి భరించరాని దుఃఖం కలిగితే శ్రీహరి వివిధ 
అవతారాలు ధరించి దుష్టశిక్షణ చేసి ధర్మసంన్థాపన చేస్తాడు. రామాయణంలో 
సగరులు భూమిని పాడు చేస్తున్నారని దేవతలు బ్రహ్మదేవునితో చెప్పగా 
(బ్రహ్మ “కాపిలం రూపమార్తాయ ధారయత్యవసుందరాలం” అంటారు. అంటే 


తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం 31 


ఇప్పుడు పరమాత్ముడు కపిలరూపంలో ఉన్నాడు. ఆయనే ఇప్పుడు రక్షిస్తాడు 
అంటాడు. ధర్మానికి ఎప్పుడైతే గ్లాని కలుగుతుందో అప్పుడు పరమాత్ముడు 
అధర్మాన్ని నశింపజేసి ధర్మాన్ని రక్షిస్తాడు. తద్వారా లోకాన్ని రక్షిస్తాడు. 
ఎవరైతే స్వామివారిని శరణు వేడుతారో వారినందరినీ స్వామివారు రక్షిస్తారు. 
అంటే ఈ లోకాన్ని రక్షించమని వేడుకుంటూ జగన్నాథుడైన స్వామివారికి 
జగన్నాతలైన అమ్మవార్లకు రక్షాబంధన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ 
రక్షాబంధనాన్ని వీక్షించిన వారిని పరమాత్ముడు సదా రక్షిస్తాడు. 


కంకణబంధనంలో భాగంగా పసుపుదారాలతో తయారుచేసిన 
కంకణాలలో ఆదిశేషుని ఆవాహనం చేసి ఉపచార పూజలను నిర్వహించి 
గంధ, పుష్ప, తులసీ మున్నగు మంగళ ద్రవ్యాలతో పూజిస్తారు. ఈ 
సమయంలో స్వస్తిసూక్తాలను బృహస్పతి స్థానంలో ఉన్న వేదపండితులు 
పఠిస్తారు. 

ఆ తరువాత కైంకర్యార్చకులు పెళ్ళి కుమారునిగా ముస్తాబైన శ్రీనివాస 
ప్రభువులకు ఆసనం, పాద్యం, అర్హ్యం, ఆచమనీయం, నీరాజనం, ప్రణామం 
వంటి షోడషోపచార పూజలను నిర్వహిస్తారు. అనంతరం శ్రీనివాస ప్రభువుల 
కుడిచేతికి, అమ్మవార్ల ఎదమచేతులకు ముందుగా పూజించి పెట్టుకున్న 
కంకణాలను కడతారు. అలాగే కార్యక్రమాన్ని నిర్వహించే కైంకర్యార్చకులు 
కూడా తమ కుడిచేతికి కంకణం కట్టుకుంటారు. 


తదుపరి వేదమంత్రోచ్చారణల నడుమ కైంకార్యార్చకులు, 
హోమగుండం ముందు కూర్మాసనంపై ఆసీనులై అగ్ని ప్రతివ్రాపన, 
ఆఘరమును వైదిక కర్మానుసారంగా నిర్వహిస్తారు. 
అగ్ని ప్రతిష్టాపన 

కల్యాణోత్సవ కార్యక్రమంలో తరువాతి అంగం అగ్నిప్రతివ్థాపన. ఈ 
కార్యక్రమాన్ని అగ్నిభట్టారకులు నిర్వహిస్తారు. భట్టారక శబ్దాన్ని చాలా 


32 తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం 


అరుదుగా ఈ లోకంలో ఉచ్చరిన్తారు. శృంగార భట్టారక, కోధ భట్టారక, 
లలితా భట్టారిక, అగ్నిభట్టారక. “భట్టారక” శబ్దానికి అర్ధం పరమ 
పూజనీయుదని. నిజానికి ఆయన లేకపోతే పని జరుగదు. అటువంటి 
వారికి భట్టారక శబ్దాన్ని ప్రయోగిన్తారు. సృష్వారంభంలో పరమాత్ముని ఆదేశం 
ప్రకారం అగ్ని 3౩ మహోపకారాలు చేస్తాడు. 1) దేవతలకు హవ్యం 
పట్టుళ్ళడం, అందుకే హవ్యవాహనుదడయ్యాడు. 0) పితృదేవతలకు కవ్యం 
పట్టుకెళడం. “'స్వాహు అన్న భార్యతోపాటుగా తీసుకెళితే దేవతలకు, “'స్వహః 
అనే భార్యతోపాటుగా తీసుకెళితే పితృదేవతలకు తీసుకెళతాడు. మనకు 
ఇంట్లో వంట 'బ్రాహ్మణుడై అన్నం వండి పెడతాడు. అందుకే ప్రతి ఇంట 
వంట బ్రాహ్మణుడు ఆయనే. ఇంతటి మూడు మహోపకారాలు చేస్తాడు 
కనుకనే అతడు భట్టారకుదైనాడు. ఈ కల్యాణోత్సవంలో అగ్నిహోత్రునివల్ల 
స్వామి, అమ్మవార్లు సంతోషిస్తారు. కారణం అసలు అగ్నిహోత్రునివల్లనే 
వేంకటేశ్వర అవతారం వచ్చింది. 


ఒకప్పుడు రావణుడు సీతను అపహరించాలనుకుంటే సీతాదేవిని 
తనవద్ద ఉంచి వేదవతిని మాయాసీతగా రావణుని వెంట పంపాడు అగ్ని. 
రావణ సంహారానంతరం అశోకవనంలో అనేక యాతనలుపడిన వేదవతిని 
కూడా బార్యగా స్వీకరించమని రాముని కోరగా రాముడు 
వేంకటేశ్వరావతారంలో స్వీకరిస్తానన్నాడు. ఆ వేదవతే పద్మావతిగా 
కలియుగంలో అవతరించి స్వామివారిని వివాహమాడింది. అలా అగ్ని 
కారణంగా వేంకటేశ్వరావతారం వచ్చింది. అందుకే అగ్ని కనబడితే 
వేంకటేశ్వరుడు పరమప్రసన్నుడౌాతాడు. కనుక అగ్ని ప్రతివ్థాపన చేశాక 
అగ్నికీలలు పైకి రాగానే భక్తులందరూ నమస్కరిస్తారు. అగ్నికి నమస్కరిస్తే 
(శియం, బలం, తేజం, ఆరోగ్యం మొదలైనవి ప్రసాదిన్తాడు. 


అర్చకస్వాములు కల్యాణోత్సవంలో భాగంగా అగ్నిదేవుని ఆవాహనం 
చేసి అగ్ని ప్రతివ్థాపన చేసి ప్రధాన హోమాన్ని నిర్వహిస్తారు. యజ్ఞకుండం 


తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం 33 


చుట్టూ ప్రజాపతి, బ్రహ్మ ఇంద్ర, సోమ, వరుణ దేవతలను ఆవాహనం 
చేస్తారు. వేదామంత్రోచ్చారణలతో ప్రధాన హోమాన్ని నిర్వహించిన 
తదనంతరం స్వామివారి సేవలో తెలిసో తెలియకో జరిగిన లోపాలకు 
ప్రాయశ్చిత్తంగా ప్రాయశ్చిత్త హోమం నిర్వహింపబడుతుంది. 


మధుపర్మనివేదనం ; మధుపర్మ పూజ, మధుపర్మం అంటే తేనె, పెరుగు 
సమపాళ్ళలో కలిపిన పదార్థం. కల్యాణ వేదికపై ఆసీనులైన స్వామివారికి, 
అమ్మవార్లకు అర్హ్యృపాద్యాదులను సమర్పించిన తరువాత తేనె, పెరుగు 
సమపాళ్ళలో కలిపిన ఈ పదార్ధాన్ని ఈ క్రింది మంత్రాన్ని పఠిస్తూ 
సమర్పిస్తారు అర్భకస్వాములు. 

ఓం యన్మధునో మధవ్యం పరమన్నాద్యం వీర్యం 

తేనాహం మధునో మధవ్యేన 

పరమేణాన్నాధ్యేన వీర్యేణ పరమోన్నాదో 

మధవ్యోసాని తేజసే త్వా శ్రియైయశసే 

బలాయాన్నాద్యాయ ప్రాశ్నామి. 

ఈ మధుపర్మ సేవనంవల్ల వీర్యవృద్ధి, మంచి తేజస్సు, భఛియము, 
యశస్సు, బలము సిద్ధిన్తాయి. మధుపర్మాలకు పెళ్ళిబట్టలు అనికూడా అర్థం. 
అందుకే ఈ సమయంలో వధూవరులకు నూతన పట్టువస్త్రాలను కూడా 
సమర్పిస్తారు. 

మధుపర్మ నివేదనానంతరం స్వామివారికి, అమ్మవార్లకు పాదప్రక్షాళణనం 
నిర్వహిస్తారు. తదుపరి స్వామివారికి అమ్మవారికి నూతన పట్టువస్త్రాలను 
సమర్పిస్తారు అర్భకస్వాములు. తదుపరి స్వామివారికి (దర్భలతో చేసిన) 
కూర్చప్రదానం చేస్తారు. 


ప్ర తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం 


నూతన వస్తసమర్పణం 
కల్యాణోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రాయశ్చిత్త హోమానంతరం 
శ్రీ మలయప్పస్వామివారికి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు అర్చకులు నూతన 
పట్టువస్తాలను సమర్పిస్తారు. ఆ తరువాత స్వామివారి పాదాలను కడిగి 
పాదపూజను నిర్వహించి, దర్భలతో చేసిన దండాకారంలో ఉన్న పొడుగాటి 
కూర్చను సమర్పిస్తారు. 
కన్యాదానం - మహాసంకల్పం 


తిరుమలలో ప్రతిరోజు జరిగే స్వామివారి కల్యాణోత్సవం పూర్వం 
విశేష దినాలలో (పర్వదినాల్లో, బ్రహ్మోత్సవాల్లో) మాత్రమే జరిగేదనీ ఈ 
కల్యాణోత్సవాన్ని తాళ్ళపాక అన్నమాచార్యులవారు పండుగ, విశేష దినాలతో 
నిమిత్తం లేకుండా ప్రతిరోజు కల్యాణం జరిగేలా నిత్యకల్యాణోత్సవం ఏర్పాటు 
చేశారు. అంతేకాక తానే స్వయంగా స్వామివారికి కన్యాదాత స్థానంలో 
ఉండి తిరుక్కల్వాణాన్ని నిర్వహించారు. ఈ విధంగా శ్రీనివాస ప్రభువు 
అన్నమాచార్యులకు అల్లుడైనాడని అన్నమయ్య దౌహిత్రుడు శ్రీ రేవణూరి 
వేంకటాచార్యులు తన శకుంతలాపరిణయ కావ్యంలో “'అమ్మహదేవుండు 
మదీయ మాతామవావంశ శిఖారత్నంబగు నన్నమాచార్యునకు 
జామాతరుండనిపించుకొని” అని అంటాడు. అలాగే తన మరో కావ్యమైన 
'శ్రీపాదరేణు ప్రభావంలో 


“శ్రీలలరంగ మంగమను శ్రీహరికెన్నడు ధారవోయుచో 
దాళులపాక యన్నమయ దా గడిగెం బదముల్‌ ధరిత్రి” 


అంటూ అన్నమయ్య శ్రీహరి కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన భాగ్యశాలి 
అని పేర్కొంటాడు. 


ఇక మరో విశేషమేమిటంటే శ్రీవేంకటేశ్వరస్వామివారి గోత్రము, 
తాళ్ళపాక అన్నమాచార్యులవారి గోత్రం ఒక్కటే. భారద్వాజ గోత్రం. 


తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం 35 


ధర్మశాస్త్రాల ప్రకారం సగోత్రీకులు రక్తసంబంధీకులు అవుతారు. కనుక 
సగోత్రీకులకు కన్యాదానం చేయరాదు. అయితే ఇక్కడ కల్యాణం జగత్మల్వాణ 
చడక్రవర్తిది. కన్యాదాత అన్నమాచార్యులు నందకాంశజులు. ఆనంద 
నిలయుడు, నిత్య పెళ్ళికొడుకు అన్నమాచార్యులు నిత్య కన్యాదాత. అందుకే 
నేటికీ తిరుమల శ్రీవారి కల్యాణోత్సవంలో అన్నమాచార్యుల పక్షాన వారి 
వంశీయులు కన్యాదాతలుగా వ్యవహరిస్తారు. కార్యక్రమంలో భాగంగా 
వైఖానసార్చకులు మహాసంకల్ప పఠనం చేస్తారు. 


అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునికి చేస్తున్న కన్యాదానం కనుక 
ఆ కన్యాదాన విశేషం, కన్యాదాన ఫలితాలను వివరిస్తూ దేశకాల 
ఉచ్చారణలతో మహాసంకల్పం కొనసాగుతుంది. ఇందులో భాగంగా 
సహ్తావరణ వర్ణన, చతుర్దశలోక వర్ణన, అష్టదిక్సాలక, పురవర్ణన, భరతఖండ 
విస్తీర్ణ వర్ణనలతోపాటుగా సంవత్సర, అయన, బుతు, మాస, పక్ష్మ తిథి, 
వార, నక్షత్ర, యోగ, కరణాది పంచాంగ వర్ణనలు ఉంటాయి. ఆ తదుపరి 
ప్రధాన ఘట్టమైన కన్యాదానంయొక్క ఫలిత విశేషాలను వివరిస్తూ ఏదేడు 
జన్మాలలోనూ, బాల్య యౌవన, కామార వార్ధక్యాలలోను, రాత్రి, పగలు, 
తెలిసో తెలియకో చేసిన మహాపాతకాలు నశించడం కొరకు వైకుంఠలోక, 
సూర్యలోక, బ్రహ్మలోక, (ధ్రువలోక, గోలోక నివాస అర్హత కొరకు, శతయాగ 
పుణ్యఫలం కారకు, శ్రీ విఖనస మహాముని సిద్ధాంతానుసారం, గృహ్యధర్మ 
శాస్తాలలోకి కన్యాదానకల్పంలో వివరించిన సకలఫల సిద్దికొరకు 
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన సాక్షాత్‌ విష్ణుస్వరూపుడైన శ్రీనివాస 
ప్రభువునకు సాక్షాత్‌ మహాలక్ష్మీ స్వరూపమైన అమ్మవార్లను ఇచ్చి కన్యాదానం 
చేస్తున్నాను అని వివరిస్తూ అన్నమయ్య వంశీకులచే కన్యాదానం చేయించడం 
మహాసంకల్ప సారాంశం. 


36 తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం 


మహాసంకల్పం 


“అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య, అచింత్యా 
పరిమిత శక్త్యా (బ్రయమాణస్య మహాజలౌఫఘఘన్య మధ్యే, పరిభ్రమ 
మాణానామనేకకోటిబ్రహ్మాండానామేకతమే, అప్తేజోవాయ్వాకాశాహంకార 
మహదవ్యక్తాఖ్య సప్తావరణైరావృతే, అస్మిన్మహతి బ్రహ్మాండే ఆధారశక్తి 
శ్రీవరాహ కూర్మానన్హాష్టదిగ్గజో పరిప్రతిష్టితానాం, అతలవితల సుతల తలాతల 
రసాతల మహాతల పాతాలాఖ్య సప్తలోకానా మూర్వభాగే, భూలోక 
భువర్షోకసువర్లోక మహర్షోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్యా నామధోభాగే 
మహానాలాయమానస్య, ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండల 
మండితే, ఐరావత పుండరీక వామనకుముదాంజన పుష్పదంత సార్వభౌమ 
సుప్రతీకాఖ్యాష్టదిగ్గంతిశుండాదండోత్తంభితే, అమరావతీ తేజోవతీ 
సంయమినీ రక్షోవతీ సింధుమతీ గంధవత్యలకావతీ యశోవతీత్యష్ట దేవపురీ 
విరాజితే, ఇంద్రాగ్నియమ నిర్భతివరుణవాయుకుబేరే శానాఖ్యాష్ట లోక పాలక 
పరిపాలితే, లోకాలోకాచల వలయితే, లవణేక్షు సురాసర్పిర్దధి క్షీర శుద్దోదకాఖ్య 
సప్తార్దవ పరివృతే, జంబూ ప్లక్ష్మకుశ క్రాంచశాకశాల్మలి పుష్మరాఖ్యనవద్వీప 
దీపితే, మహేంద్ర మలయ సహ్యశుక్తిమదృక్షవ ద్వింధ్య పారియాత్రాఖ్య 
సప్తకుల పర్వత విరాజితే, భారత కింపురుష హరీళావృత భద్రాచలకేతుమాల 
హిరణ్యకరమణకకురు వర్న్షాఖ్య నవవర్నాణాం మధ్యే భరత వర్ష ఇంద్రకశేరు 
తామ్ర గభస్తి పున్నాగ గంధర్వ సౌమ్యవరుణ భరతాఖ్య నవఖందడానాం 
మధ్యే, భరతఖండే, మహాసరోరుహాకార పం చాశత్కోటియోజన విస్తీర్ణ 
భూమందలే, లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే, దండకారణ్యే, ప్రజాపతిక్షేత్రే, 
కర్మభూమౌ, అవంతీ కురుక్షేత్రాది సమభూమధ్య రేఖాయాః పూర్వదిగ్భాగే, 
మేరోర్టక్షిణదిగ్భాగే, శ్రీ వేంకటాచలస్య పూర్వదిగ్భాగే, శ్రీరంగస్యోత్తరదేశే, 
మహానద్యోర్మధ్యదేశే, సత్యవ్రత క్షేత్రే, సకల దేవతా సన్నిధౌ, సకల జగత్‌ 
్రష్టుః పరార్ధద్వయ జీవినో బ్రహ్మణో ద్వితీయ పరార్ధె ప్రథమ వర్న ప్రథమషక్షే 


తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం 3/7 


ప్రథమ దివసే, ద్వితీయ యామే, త్రయోదశ ఘటికాద్వి చత్వారింశ 
ద్విఘటీషు గతాసు తృతీయముహూర్తే ప్రథమ ప్రాణాయామ కాలే, 
పురుహూత నామధేయేన్ట సమయె, పార్ధివ కూర్మ ప్రళయానంత శ్వేత 
వరాహ (బ్రహ్మ సావిత్రాఖ్య సప్తకల్పానాం మధ్యే పంచమే శ్వేతవరాహకల్పే, 
స్వాయంభువ స్వారోచిషోత్తమ తామస రైవత చాక్షుష వైవస్వత సూర్యసావర్ణి 
ధర్మసావర్ణి దక్షసావర్ణి రుద్రసావర్ణి బ్రహ్మసావర్ణీంద్రసావర్ణి వేదసావర్వాఖ్య 
చతుర్దశ మన్వంతరాణాం మధ్యే సప్తమే వైవస్వత మన్వంతరే, తతైక సప్తతి 
మహాయుగానాం సప్తవింశతి తమే, మహాయుగే అష్టావింశతి సహస్రాన్విత 
సప్తదశ లక్షాబ్దే కృతయుగే యాతే, షణ్జవతి సహస్రాన్విత ద్వాదశ లక్షాబ్బే 
శ్రేతాయుగే యాతే, చతుష్షష్టి సహస్రాన్వితాష్ట లక్షాబ్బ్దే ద్వారయుగే యాతే, 
ద్వాత్రింశత్‌ సహస్రాన్విత చాతుర్లక్షాబ్దే వర్తమానే కలియుగే, ప్రథమపాదే, 
యుధిష్టిర విక్రమార్క శాలివాహన విజయాభినందన నాగార్జున కల్మి 
భూపాఖ్య షట్పక్రాణాం మధ్యే, తృతీయశాలివాహనశకే, అస్మిన్దెశే వర్తమాన 
వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే-సంవత్సరే- 
అయనే - బుతే - మాసే - పక్షే - తిథా - వాసరే - నక్షత్రే - యోగే- 
కరణే - ముహూర్తే - మమ అనేక జన్మసు ఇహ జన్మనిచ ఏతత్‌ క్షణ 
పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు, రహసి ప్రకాశే చ 
ఆవృత్తానావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం, దశపూర్వేషాం, 
దశ పరేషాం, మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితృణాం 
కుంభీపాక లోహిత ధామాతప సంఘాత కాల సూత్రాది వివిధేభ్యో 
మహాఘోరేభ్యో నరకేభ్యః, ఉత్తీర్యసూర్యమండలపర్యన్తం కృతరాశేర్షర్వ 
సహస్రావసానే, ఏకైక తిలాపకర్షణ (క్రమేణ సర్వరాశ్యపకర్షణసమ్మితకాలే, 
శ్రీహరి లోక నివాససిద్ధర్థం, యవైశ్చంద్రమండల పర్యంతం, కృతరాశేర్వర్న 
సహస్రావ సానే ఏకైక యవాపకర్షణ ('క్రమెణ సర్వరాశ్యపకర్షణ సమ్మితకాలే, 
ఆదిత్య లోకే నివాస సిద్ధ్యర్థం, గంగా వాలుకాఖి స్పప్తర్ష్ని మండలపర్యంతం 


38 తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం 


కృతరాశే ర్వర్న సహస్రావసానే వకైక మాషాపకర్షణ క్రమేణ సర్వరాశ్యపకర్షణ 
సమ్మితకాలే బ్రహ్మలోకే నివాస సిద్ధ్యర్థం, మాషైః, ధ్రువమండల పర్యంతం 
కృతేరాశేః వర్ష సహస్రావసానే ఏకైక మాషాపకర్షణ క్రమేణ సర్వరాశ్యపకర్షణ 
సమ్మితకాలే (ధ్రువలోకే నివాససిద్ధ్యర్థం. గోలోమభిర్నక్షత్ర మందలపర్యంతం 
కృతరాశేః వర్ష సహస్రావసానే వకైక లోమాపకర్షణ క్రమేణ సర్వరాశ్యపకర్షణ 
సమ్మితకాలే గోలోకే నివాససిద్ధ్వర్థం, త్రిగుణీకృతాగ్నిష్టోమాతి రాత్రాప్తోర్యామ 
సాంతపనవాజపేయ పౌండారీకాశ్వమేధాది శతక్రతు పుణ్యఫలావాప్యర్థం, 
ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్య లోకేషు సాలోక్య సామీప్య సారూప్య 
సాయుజ్య మితి చతుర్విధ మోక్షఫల సిద్ధ్యర్థం అస్యదేవదేవస్య భగవతో 
నారాయణన్య వరవ్యూవావిఖవాంతర్యావమ్యూర్చా న్వరూవ 
రూపగుణవిభవైశ్వర్యాది నిరూపక శ్రీ విఖనసమునీంద్ర మతానుసారిఖి;ః 
బుగ్వాదిభిః మన్వాదిభిః వసిష్టాదిభిః దివ్య మహర్ష్చిభిర్యుక్త గృహ్యధర్మ శాస్త 
పురాణేతిహాస ప్రతిపాదిత కన్యాదాన కల్పోక్త సకలఫలావాప్వర్థం కన్వాదానం 
కరిష్యే”. 

ఈ విధంగా మహాసంకల్పం పూర్తి అయిన తరువాత స్వామివారి, 
ఇరువురు అమ్మవార్ల ప్రవరలను (శ్రావ్యంగా పరఠిన్తారు అర్చకులు. ప్రవర 
అంటే పరిచయం. సాధారణంగా ఒక వివాహం జరిపించాలంటే అటు 
ఏడుతరాలు ఇటు ఏడుతరాలు చూడాలి అంటూ ఉంటారు. అంటే పెళ్ళి 
కుమారుదియొక్క వంశము, గోత్రము, ఎవరి మునిమనుమడు, ఎవరి 
మనుమడు, ఎవరి కుమారుడు / కుమార్తె అనే విషయాలను అందరికీ 
తెలిసేలా పురోహితులు పెండ్లికొడుకు, పెండద్లకుమార్తెల ప్రవరలు చదవడం 
ఆనవాయితి. కానీ ఇక్కడ పెండ్లికొడుకు సాక్షాత్తు అఖిలాండకోటి బ్రహ్మాండ 
నాయకుడు. పెళ్ళికుమార్తెలు సాక్షాత్తు ఆదిలక్ష్మీదేవి. అయినా లోకధర్మాన్ని 
అనుసరించి స్వామివారికి అమ్మవార్లకు ప్రవరలను అర్చకస్వాములు 
వినిపిస్తారు. 


తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం 39 


స్వామివారి ప్రవర 

చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. 

ఆంగీరస, బార్జస్పత్య, భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజస 
గోత్రోద్భృవాయ, అచింత్యాద్భుత నిత్యయౌవ్వన స్వభావలావణ్య రత్నాకరాయ 
శ్రీనివాస పరబ్రహ్మణేవరాయ. 


శ్రీదేవి అమ్మవారి ప్రవర 


చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు భార్గవ చ్యవన 
ఆప్ప్నవాన బెర్వ వైదల పంచార్నేయ ప్రవరాన్విత భార్గవసగోత్రోద్భవీం 
మూలవ్రకృతిరూపాం, అయోనిజాం, భృగుసనంకల్ప తనయాం 
శ్రీదేవీనామ్నీమిమాం కన్యామ్‌ వృణీమహీదాస్వారా. 


భూదేవి అమ్మవారి ప్రవర 


చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు 

కాశ్యప అవత్సార నైధృవ త్రయార్షేయ ప్రవరాన్విత కాశ్యపగోత్రోద్భవీం 
విష్ణోః పురాణమహిషీం, ప్రకృత్యంశ సంభూతా కశ్యప ప్రజాపతేః 
సంకల్పతనయాం భూదేవీ నామ్నీ మిమాం కన్యాం 

“కన్యాం కనక సంపన్నాం 

కనకాభరశ్రైర్యుతామ్‌ । 

దాస్యామి విష్ణవే తుభ్యం 

బ్రహ్మలోక జిగీషయా ॥ 

కన్యాం స్వలంకృతాం సాధ్వీం 

సుశీలాయ సుమేధసే | 

ప్రయతోహం ప్రయచ్చామి 

ధర్మకామార్థ సిద్ధయే [| 


40 తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం 


విశ్వంభరా స్సర్వభూతాః 

సాక్షిణ స్సర్వ దేవతాః | 

ఇమాం కన్యాం ప్రదాస్యామి 

ప్రీణాతు కమలాపతిః 1” 
అంటూ అర్చకస్వాములు అన్నమాచార్యుల వంశీకులచేత కన్యాదానం 
చేయిస్తారు. ఆ తరువాత స్వామివారి పాదాలను శుద్ధజలంతో కడిగి 
తిరువారాధనం నిర్వహిస్తారు. తదనంతరం మాంగల్యారాధనను 
నిర్వహిస్తారు. స్వామివారి పాదాల చెంతన ఒక కొబ్బరికాయపై 
మాంగల్యాలను ఉంచి సకలోపచారాలతో పూజించి వాటిపై పసుపు కుంకుమ 
గంధ పుష్ప అక్షతలు మున్నగు మంగళద్రవ్యాలతో పూజిస్తారు. 


ఆ తరువాత స్వామివారి కరకమలములకు తాకించి భక్తులందరికీ ఆ 
పవిత్ర మాంగల్యాలను చూపిస్తూ మొదట శ్రీదేవి అమ్మవారికి, ఆ తరువాత 
భూదేవి అమ్మవారికి అర్చకులు ధరింపజేస్తారు. ఆ తరువాత కర్పూర మంగళ 
నీరాజనం సమర్పిస్తారు. 


ఆ తరువాత అర్చకులు హోమగుండం ముందు కూర్చుని 
ప్రధానహోమం నిర్వహిస్తారు. 


లాజాహోమం 


ప్రధాన హోమం తరువాత అర్చకులు స్వామివారు, అమ్మవార్ల పక్షాన 
లాజాహోమాన్ని నిర్వహిస్తారు. '“లాజా” అంటే పేలాలు. నిజానికి పెళ్ళి 
కుమారుడు పెళ్ళి కుమార్తె చేతిలో పేలాలను నింపి ఆమె చేతులను అలాగే 
పట్టుకొని హోమగుండం చుట్టూ ప్రదక్షిణం చేసి అగ్నిదేవునికి ఆహుతిని 
పెళ్ళికుమార్తెచే వేయిస్తాడు. ఇలా మూడుసార్లు పేలాలతో ఆహుతిని 
సమర్పిస్తారు. పెళ్ళికుమారునికి దీర్చాయువు, పెండ్లి కుమార్తెకు దీర్హ 
సౌమంగళ్వం సిద్ధించేందుకు ఈ లాజాహోమాన్ని నిర్వహింపజేస్తారు. 
లాజాహోమం అయ్యాక పూర్ణాహుతిని సమర్పిస్తారు. 


తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం 4 


హోమగుండం నుండి రక్షను తీసి (పవిత్ర విభూతి) అర్చకస్వాములు 
స్వామివారి నుదుటన అమ్మవారి నుదుటను ధరింపజేస్తారు. అలాగే 
అర్చకుడు కూడా శిరస్సు, నుదురు, కంఠం, హృదయం, బాహువులు, 
ఉదరం మున్నగు 12 ముఖ్యమైన స్థానాలలో ఈ రక్షను ధరిస్తాడు. 


ఆ తరువాత జరిగే మరో ముఖ్యఘటం వారణమాయిరం. ఈ ప్రక్రియ 
శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఒక విశేష ప్రక్రియ. ఇందులో భాగంగా 
స్వామివారి వైపునుండి అర్చకులు, అమ్మవారి వైపునుండి కన్యాదాత అయిన 
తాళ్ళపాక వంశస్థులు ఎదురెదురుగా కూర్చొని ఒక నూతన వస్త్రాన్ని మధ్యలో 
పరచి రెండు కొబ్బరికాయలను అటు ఇటు ఒకరివైపుకు ఒకరు దొర్లిస్తూ 
ఉంటారు. ఈ సందర్భంలో గోదాదేవి శ్రీరంగనాథుని లీలలను వర్ణిస్తూ 
చేసిన (స్తుతి) పాశురాలను ద్రవిడవేదంగా ఆచార్య పురుషులు రాగయుక్తంగా 
గానం చేస్తారు. ఈ స్తుతినే వారణమాయిరం అంటారు. శ్రీవెష్టవ 
సంప్రదాయంలో వైదిక మంత్రాలతోపాటు దేశీయమైన ద్రవిడ వేదానికి 
కూడా ప్రాధాన్యం కల్పించబడింది. 


చారణ మాయిరం 


వారణ మాయిరం శూళవలంశెయ్‌తు 
నారణ నమ్మి నడక్సిన్దా నెన్టెతిర్‌ 
పూరణ పాజ్ముడం వైత్తుష్పుణమెంగుమ్‌ 
తోరణం నాట్టక్కనా క్కందేన్‌ తోలి నాన్‌. 


ఓ సఖీ! నేనిట్లు కల గన్నాను. సమస్తజీవులకు అంతర్యామియైన 
సౌలభ్యగుణపూర్ణుడైన శ్రీకృష్ణుడు, వెయ్యి వారణములతో (ఏనుగులతో) 
ప్రదక్షిణముగా ఈ నగరములో నూరేగుచు వస్తున్నాడు. ఆ స్వామి కెదురుగా 
సువర్ణ పూర్ణకుంభములుంచి తోరణస్తంభములు నాటుచున్నారు. 


42 తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం 


నాకై వదువై మణమెన్షు నాళిట్టు 
పాళైకముగు పరిశుడైప్పన్లర్కీళ్‌ 

కోళరి మాదవన్‌ కోవిందనెన్నానోర్‌ 
కాళై పుకుత క్కనా కందేన్‌ తోళి నాన్‌. 


రేపు పెండ్లికి ముహూర్తము పెట్టి మా పెద్దలు పెండ్లి పందిరికి పోకచెట్లు 
కట్టి అలంకరించగా గోరక్షకుడైన శ్రీకృష్ణుడు అట ప్రవేశించినట్లు నేను 
కలగన్నాను. ఆ యువకుడు సుందరుడు మాత్రమేగాక సింహ 
విక్రముడుగూడ నగుట విశేషము. 


ఇన్టిరనుళ్ళిట్ట తేవర్‌ కుళా మెల్లామ్‌ 
వన్దిరునెన్నై మగళ్‌పేశి మస్దిరత్తు 
౧ ణం ౧ అది 
మన్చ్దిరక్కోడి యుడుత్తి మణమాలై 
అన్దరి శూట్టక్క నా క్కందేన్‌ తోళి నాన్‌. 
ణఅ ల 
ఇంద్రాది దిక్సాలు రందరు శ్రీ మహావిష్ణువుతో నా కల్యాణము చేయింప 
మా యింటికి వచ్చినారు. మా తండ్రిగారితో కేశవునకు నన్నిచ్చునట్లు 
ఆలోచనలు చేసినారు. తర్వాత మా ఆడుబిడ్డ దుర్గాదేవి పసుపుబట్టలతో 
పూలమాలలతో నన్ను అలంకరించినది. 


నైట్రిశైత్తీర్తం కొణర్‌న్దుననినల్మి 

పార్పనచ్చిట్టర్‌కళ్‌ వల్లారొడుత్తేత్తి 

పూప్పునై కండిప్పు నిదనోదెన్టన్నై 

కాప్పు నాణ్‌కట్ట క్కనా కండదేన్‌ తోళి నాన్‌. 

బ్రాహ్మణులు చాలమంది దశదిశలనుంది పవిత్రనదీ తీర్థము కొని 
తెచ్చి పలుమారు మాపై ప్రోక్షించి శ్రా్యకంఠములతో మంగళాశాసనము 
పలికారు. తర్వాత వివిధ పుష్ప్టరమ్యమాలికను ధరించిన మాధవునిచే 
నాకరమున కంకణము కట్టించారు. 


తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం 4 


కదిరొళి దీపం కలశముడనేన్ది 

శదిరిళ మంగ్రైయర్‌తాం వందెదిర్‌ కొళ్ళ 
మదురైయార్‌ మన్ననడినిలై తొట్టెంగుం 
అదిర పుగుదక్కనాకందేన్‌ తోళి నాన్‌. 


బుద్ధిచతురలును, సుందరలును నగు పుణ్యస్త్రీలు, సూర్యతేజము గల 
సువర్ణ దీపకలశముల నెత్తుకొని యణకువతో ఎదురురాగా ఉత్తర మధురాపతి 
శ్రీకృష్ణుడు తన పాదుకలను ప్రకృవారికిచ్చి భూమి యదరునట్లు కల్యాణవేదిక 
వద్దకు వచ్చినట్లు నేను కలగన్నాను. 


మత్తళం గొట్ట వరిశంగం నన్నూద 

ముత్తుదై త్తామమ్‌ నిరైతాళ్‌న్స వందర్శీళ్‌ 

మైత్తునన్‌ నమ్బి మదుసూదన్‌ వన్చెన్నై 

కైత్తలం పట్ర క్కనా క్కందేన్‌ తోళి నాన్‌. 

మృదంగములు దివ్యశంఖములు ('మైోగగా ముత్యాలహారములు తలకు 
తగులునట్లు వేసిన పందిరిలో నాకు మేనబావయగు శ్రీకృష్ణుడు తానే వచ్చి 
నా పాణిగ్రహణము చేసుకొన్నాడు. 


వాయ్‌ నల్లార్‌ నల్లమజై యోది మందిరత్తాల్‌ 
పాశిలై నాణర్చడుత్తు ప్పరిదివైత్తు 

కాయ్‌ శిన మాకళిజ న్నానెన్‌ కైపట్రి 
తీవలం శెయ్యక్కనా క్కందేన్‌ తోళి నాన్‌. 


ద్విజవ్రేష్టులు శ్లాఘ్యకంఠములతో వేదాధ్యయనము చేయుచు తగిన 
మంత్రములు పలుకుచు పచ్చని దర్భలను అగ్నిచుట్టును పరచారు. తర్వాత 
అగ్నిలో సమిధలుంచి హోమము చేయసాగారు. అప్పుడు మదగజమును 
పోలిన శ్రీకృష్ణుడు తన దృఢహస్తముతో నా పాణిగ్రహణము చేసి హోమ 
గుండమునకు ప్రదక్షిణము చేశాడు. 


త్య తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం 


ఇమ్రెక్కు మేళేళ్‌ పిజవిక్కుం వట్రావాన్‌ 
నమె యుదైయవన్‌ నారాయణనంబి 

శెమెయుడైయ తిరుక్కైయాల్‌ తాళ్‌ వట్రి 
అమ్మిమిదిక్కక్క నాక్కందేన్‌ తోళి నాన్‌. 


సాగసైన వింటివంటి నొసళ్ళతో నొప్పుచు ప్రకాశించు ముఖములతో 
నా సోదరులందరు వచ్చి అగ్ని ముఖమున కెదురుగ సిగ్గుతో వెనుక నున్న 
నన్ను ముందు నిలిపారు. తర్వాత సింహపరాక్రముడును, భక్తుల నెట్టి 
స్థితిలోను వదలనివాడును నగు శ్రీకృష్ణుని చేయి నా చేతనుంచిరి. మా 


దంపతులము లాజల (బొరుగుల,) నెత్తి యగ్నిలో ఆహుతిచ్చాము. 


వరిశిలైవాళ్‌ ముగతైన్నై మార్తాంవన్దిట్టు 
ఎరిముగం పారితైన్నై మున్నే నిజుత్తి 
అరిముగ నచ్చుదన్‌కైమేలే కైవైత్తు 

పొరి మగన్షట్టుక్కనా కందేన్‌ తోళి నాన్‌. 


కుంకుమపొడి దేహమున అలది దివ్యచందనము రాచుకొని వసంత 
జలముతో కలయంపి జల్లిన వీథులందు ప్రదక్షిణముగ గజారూఢులమై 
వచ్చినాము. ఆ ్రీకృష్ణునితో తర్వాత వసంతము లాడినట్లు నేను కల 
గన్నాను. 

కుంకుమ మప్పిక్కులిర్‌శాన్లం మట్టిత్తు 

మంగళ వీది వలం శెయ్‌దు మణధీర్‌ 

అందగవనోడు ముదన్‌శెన్టంగానై మేల్‌ 

మంజన మాట్టక్కనా క్కండేన్‌ తోళి నాన్‌. 


శ్రీవైష్టవులు సదా వినుతించు పెరియాళ్వారుల పుత్రిక ఆండాళ్‌. 
యాదవకుల దీపమగు శ్రీకృష్ణునికే ధర్మపత్ని యగునట్లు తాను కన్న కలను 


తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం 4ర్‌ 


విశుద్ధము మృదుమధురము అగు ద్రావిదభాషలో ఆమె అనుగ్రహించింది. 
దీనిని సదా కంఠస్థమాలికగ దాల్చువారు విధేయులగు బిడ్డలను శిష్యులను 
పొందగలరు. కన్యలు పఠించినచో కృష్ణునివంటి వరుని, పురుషులు 
పఠించినచో విష్ణుచిత్తుల వలె భగవదనన్యార్హులగు బిడ్డలను పొందగలరు. 


శ్రీవైష్ణవుల వివాహాలలో “వారణ మాయిరం” చదవడం ఒక ఆనవాయితీ. 
ఇందులో వరాగమనం మొదలు ముహూర్త పత్రిక వ్రాసుకుని కల్యాణ 
మంటపంలోకి వరుడు ప్రవేశించడం, నిశ్చితార్థం, ప్రతిసరబంధం, 
పాణిగ్రహణం, అగ్ని ప్రదక్షిణం, సప్తపదులు, లాజహోమం, వసంతోత్సవం 
వరకుడన్న వైదిక వివాహ ప్రక్రియలన్ని ప్రస్తావించబడ్డాయి. 


వారణమాయిరం తరువాత మాలాపరివర్తనం నిర్వహిస్తారు అంటే 
స్వామివారికి అలంకరించిన పూలదండలు అమ్మవార్లకు అమ్మవార్లకు 
అలంకరించిన దండలు స్వామివారికి మెడలోనూ మారుస్తూ అలంకరిస్తారు. 
ఇలా ముమ్మార్లు మాలా పరివర్తనం జరిగాక శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను 
స్వామివారికి ఇరువైపులా వేంచేయింపజేస్తారు. ఈ సమయంలో స్వామివారు 
మనోహరంగా ఉభయ దేవేరులతో కలిసి దర్శనమిస్తారు. అటుపైన అర్చక 
స్వాములు అక్షత్రారోపణ (తలంబ్రాలు) కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దోసిట 
అక్షతలను తీసుకొని స్వామివారి కుడిచేతికి తాకించి అమ్మవార్లకు, అమ్మవార్ల 
చేతికి తాకించి స్వామివారికి అక్షతలను సమర్పిస్తారు. ఈ కైంకర్యం 
నిర్వహించిన పిమ్మట అర్చకస్వామికి పరివట్టం (స్వామివారి పాదాలచెంత 
ఉంచిన ఒక పట్టువన్తాన్ని అర్చకన్వామి శిరస్సుకు చుట్టి గౌరవపూర్వకంగా 
శఠారిని సమర్పిస్తారు. 

చివరగా ఉభయదేవేరులతో కొలువుదీరిన నిత్యకల్యాణ చక్రవర్తికి 
కర్పూర నీరాజనం సమర్పిస్తారు. అలాగే ఈ కైంకర్యంలో ప్రధానంగా 
పాల్గొన్న వారందరికీ తాంబూలం సమర్పిస్తారు. 


46 


తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం 


స్వామివారికి మహానైవేద్యం సమర్పించిన పిమ్మట శిఖర హారతిని 


ఇస్తారు. ఆ తరువాత సేవాకర్తలకు, శఠారితోపాటుగా స్వామివారి 
ఆశీస్సులను అందజేస్తారు. చివరగా కల్యాణోత్సవంలో పాల్గొన్న దంపతులకు 
మూలమూర్తి దర్శనానికి అనుమతిస్తారు. 


కళ్యాణోత్సవము చేయించు వారికి ముఖ్య సమాచారము 


మ 


యాత్రికులు వారితోపాటు, రసీదుయొక్క 2 ప్రతులు, వారి గుర్తింపు 
కార్డుయొక్క అసలైన ప్రతి తెచ్చుకొని, అవి సహస్ర దీపాలంకార 
మండపం ప్రక్కనే ఉన్న “సుపథం” వద్ద సంబంధిత అధికారులకు 
చూపించి, కల్యాణోత్సవ "సేవ / దర్శనములలో పాల్గొనవచ్చు. 
కల్యాణోత్సవంలో పాల్గొను దంపతులు తప్పనిసరిగా పురుషులు ధోవతి 
ఉత్తరీయం, ప్రీలు చీరకట్టులోనే హాజరు కావలెను. 


ఒకసారి సేవాటికెట్టు పొందిన తరువాత వాయిదాలు / అభివృద్ధి / 
రద్దు చేయడం వంటివి ఉండవు. 


నిర్ధారించిన తేదీన సేవకు హాజరు కాకపోతే, ఎట్టి పరిస్థితులలో 
చెల్లించిన రుసుము తిరిగి ఇవ్వబడదు. 


సుప్రభాతం, తోమాలసేవ, అర్చన, అష్టదళ పాదపద్మారాధన, సహస్ర 
కలశాభిషేకం, తిరుప్పావడ సేవలకు వి.క్యూసి.-1 వద్ద మాత్రమే 
ప్రవేశము కలదు మరియు కళ్యాణోత్సవము, డోలోత్సవము, ఆర్జిత 
బ్రహ్మోత్సవము, ఆర్జిత వసంతోత్సవము, సహస్ర దీపాలంకరణ సేవ 
వంటి సేవలకు సుపథము ద్వారా ప్రవేశించవచ్చును. 


ఏ పరిస్థితుల్లోనైనా ఎటువంటి సేవలనైనా రద్దు చేయు అధికారము 
టిటిడికి ఉన్నది. 


తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం ఉగ 


"గ్గ 


సేవాసౌకర్యము పొందుటకు ప్రతి ఒక్కరు గుర్తింపు కార్డును (ఒరిజినల్‌ 
ఐడి ప్రూఫ్‌) (సేవా టిక్కెట్టు కొన్నప్పుడు ఇవ్వబడిన వసతి) జమ 
చేయవలెను. 

రసీదు పేజిమీద ముద్రింపబడిన ఫోటోలోని వ్యక్తులు మాత్రమే సేవ/ 
దర్శన కార్యాన్ని వినియోగించుకోవాల్సి ఉంటుంది. 


మరిన్ని వివరాల కొరకు క్రింది నెంబర్లకు ఫోన్‌ చేయవచ్చు. 


0877-277 7777/22 3883/276 4252, 91-877-- 
౨26౩9221. 


48 తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం 
తాళ్లపాక కవుల శ్రీనివాస నిత్యకల్యాణ కీర్తనలు 
1. రామక్రాయ 
రేకు : అన్ను అద్యా 204 
గరుడధ్వజం బెక్కి కమలాక్షు పెండ్లికి 
పరుష లదివో వచ్చింబైపై సెవించను 
పాడిరి సోబాన నదే భారతియు గిరిజయు 
ఆడిరి రంభాదులైన అచ్చరలెల్ల 


కూడిరి దేవత లెల్ల గుంపులై శ్రీ వెంకటాద్రి 
వేడుకలు మీరంగ శ్రీ విభుని పెండ్డికిని 


కురిసెం బువ్వల వాన కుప్పలై యెందు చూచిన 
మొరసె దేవదుందుఖి మంత లెల్లను 
బెరసె సంపదలెల్ల పెంటలై శ్రీ వేంకటాద్రి 
తిరమై మించిన దేవదేవుని పెండ్డికిని 
వేసిరి కానుకలెల్ల వేవేలు కొప్పెరల 
పోసి రదే తలంబాలు పుణ్యసతులు 
ఆసల శ్రీ వేంకటేశుండల మేలు మంగాందాను 
'సేసలు వెట్టినయట్టి సింగారపు పెండ్లికి 


2. మంగళకైసిక 
రేకు : 1216 22. 96 


ఆడరో పాడరో అ(ప్సు) రోగణము 
వీడెము లిందరో విభవము నేడు 


కమలారమణుని కల్యాణమునకు 
తమినదె గరుడధ్వజ మెసంగె 


తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం 49 


తెమలుచు మోోసెను దివ్యదుందుభులు 
గమనించరో దివింగల దేవతలు 


వెలయంగ లక్ష్మీవిభుని పెండ్లికిని 

బలసి అంకురార్పణ మదివో 

కలగొన నిచ్చేరు గంధాక్షతలవె 

చెలంగి కైకొనరో శ్రీవైష్ణవులు 
బడి శ్రీ వేంకటపతికి శ్రీసతికి 
అదరినతలంబా లందె నిదె 
నడచీం బరుషలు నానా ముఖములు 
ముడుపులు చదువరొ ముయిగా నరులు 


3. సామంతం /శంకరాభరణం 
రేకు : 2384 8. 194 


పసిండి యక్రింతలివె పట్టరో వేగమే రారో 
దెసల బేరటాండ్లు దేవుని పెండ్లికిని 


శ్రీ వేంకటేశ్వరునికి శ్రీమహాలక్ష్మికి 
దైవికపుం బెండ్లి ముహూర్తము నేండు 
కావించి భేరులు మోసె గరుడధ్వ జంబెక్కె 
దేవతలు రారో దేవుని పెంగ్లికిని 


కందర్ప జనకునికిం కమలాదేవికిం బెండ్లి 
పందిలిలోపలం దలంబ్రాలు నేండు 
గంధమూ విడెమిచ్చేరు కలువడాలు గట్టిరి 
అందుక మునులు రారో హరిపెండగ్లికిని 


అదె థ్రీ వేంకటపతి కలమేలు మంగకును 
మొదలి తిరునాళ్ళకు మొక్కేము నేండు 


50 తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం 


యెదుట నేంగేరు వీరె యిచ్చేరు వరములివె 
కదలిరారో పరుష ఘనుల పెండ్డికిని 


4. వరాళి 
రేకు : 148 7. 280 


నెలమూండు శోభనాలు నీకు నతనికిం దగు 
కలకాలమును నిచ్చకల్యాణమమ్మా 


రామనామమతనిది రామవు నీవై తేను 
చామన వర్ష్నమతండు చామవు నీవు 
వామనుం డందురతని వామనయనవు నీవు 
(ప్రేరుపు (మీ) యిద్దరికి పేరుబలమొకటే 


హరి పేరాతనికి హరిణేక్షణవు నీవు 
కరిం గాచెం దాసు నీవు కరియానవు 
సరిందా జలధిశాయి జలధికన్యవు నీవు 
బెరసి మీ యిద్దరికిం బేరుబల మొకటే 


జలజనాభుదడతండు జలజముఖివి నీవు 
అలమేలుమంగవు నిన్నలమెం దాను 

ఇలలో శ్రీ వేంకటేశుండిటు నిన్నురాన మోచె 
పిలిచి పేరు చెప్పెం బేరుబల మొకటే. 


5. శ్రీరాగం 
రేకు : 99 17. 587 


నేండే పెండ్లివేళ నేండే నాగవల్లి 
ఆడుచు సోబానం బాడు మనరే చెలులూ 


తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం 51 


కనకాంబరుం దతండు కనకకుచగిరి యీకె 
కొనబుగల యిద్దరికిం గూడెం బొంతనము 

వనజనాభుం దతండు వనజలోచన యీకె 

ఘనమైన కంకణము గట్టరే చెలులు 


నీలవరుం దడతండు నీలకుంతలి యీకె 
చాలుకొని యిద్దరికి జంట దగును 
ఆలరైన శంఖధరుం డతం డీకె కంబుకంరఠి 
యీ లీల నారతులు యొత్తరే చెలులు 


జలధిశాయిని యతండు జలధికన్నెక యీక 
కలిగె నిద్దరికి నొక్క కైవాడము 

అలరు శ్రీ వేంకటేశుం డతం డీకె మహాలక్ష్మి 
వెలయం గల సిరి దీవించరే చెలులు 


6. సాఠంగనాట 


రేకు : 1031 20. 182 


పేరంటాండ్లు వాడరే పెండ్లివేళ 
సారెసారె నిద్దరికి సంతోషవేళ ॥పల్లవి॥ 


చిత్తజుతల్లికి వేగ సింగారించరె మీరు 
తత్తరించే రిదె ముహూర్తపు వేళ 

హత్తి తలంబాలు నారాయణునిం బోయుమనరే 
పొత్తుల నిద్దరికిని బువ్వపు వేళ 


పాలవెల్లి కూంతురుకు పసపులు నలంచరే 
చాలించరే జోలి వీడు చదివే వేళ 


52 తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం 53 


పాలుపడి పరపులు పరచరే దేవునికి 6. ఆహిరి 

నాలుగోదినము నేండు నాగవెల్లి వేళ రేకు 28 17. 165 
అంది బాగాలియ్యరే అలమేలు మంగకును లక్ష్మీకల్యాణము వీలతోంటాడే మిదే నేము 
కందువ శ్రీ వేంకటేశుం గల సేవేళ లక్ష్మీ నారాయణులే లలనయ నీవును ॥పల్లవి॥ 


గందమూం గస్తూరి నీరె ఘనరతి నలసిరి 


చూపులు చూపులు మీకు సూసకము బాసికము 
కుందక యిద్దరు నింకం గొలువుండదే వేళ 


పూపచన్నుగుబ్బలివి బూజగుందడలు 
7. సాఠంగం - 365వ సం. కీ. 14వ సం. తీపులమోవి తేనెలు తీరని మధుపర్మము 


రేకు : 661 దాపుగం బెండ్లి యాడరయ్య తగుం దగు మీకును 


మాటలుమీ కిద్దరికి మదనమంత్రములు 
మేటితలం బాలు మీలో మించు నవ్వులు 
గాటమైన పులకలు కప్పురవసంతాలు 

నీటునం బెండ్లాదరయ్య నెరవేరె మీకును 


అదె శ్రీ వేంకటపతి అలమేలు మంగయును 
కదిసివున్నారు తమకమునం బెంగ్లికిని 


బాసికములు గట్టరో పైపై దంపతులకు 
శేసపాలందియ్యరో చేతులకును 


సూసకాల పేరంటాండ్లు సోబానం బాడరో 


మోసపోక యిట్టె ముహూర్తమడుగరో 


కౌంగిలి కౌంగిలి మీకు కందువ పెండ్లి చవికె 
పాంగిన కోరికలే పావ కోళ్ళు 
ఆంగిన శ్రీ వేంకటేశ అలమేలుమంగా నీవు 


గక్కునను మంగళాష్టకములు చదువరో వీంగక పెండ్లాడడయ్య వేడుకాయ మీకును 
తక్కక జేంగట (జేగంటి) వేసి తప్పకుండాను 


నిక్కి నిక్కి చూచేరదే నెరిం దెర దియ్యరో 9, అతారం 

వొక్కటెరి కొంగుముళ్ళు వొనరగ వేయరో రేకు : 62 ర్‌. 185 
కంకణ దారములను కట్టరో యిద్దరికిని పిడికిటి తలంబ్రాల పెండ్లి కూంతురు కొంత 
సుంకులం బెండ్లిపీంటం గూచుండం బెట్టరో పెదమరలి నవ్వీనె పెండ్లికూంతురు 
లంకె శ్రీ వేంకటేశు నలమేల్‌ మంగను దీవించి పేరుకల జవరాలె పెండ్రికూంతురు పెద్ద 


అంకెలం బానుపు మీంద నమరించరో పేరుల ముత్యాల మేడ పెండ్రికూంతురు 


రేకు : 


తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం 


పేరంటాండ్ల నడిమి పెండ్రికూంతురు విభు 
పేరుకుచ్చ సిగ్గువడీ పెండ్లికూంతురు 


బిరుదు పెండెము వెట్టెం బెంగ్రికూంతురు నెర 
బిరుదు మగని కంటె బెండ్రికూంతురు 
పిరిదూరి నప్పుడె బెండ్లికూంతురు పతి 
బెరరేంచీ నిదివో బెండ్లికూంతురు 


పెట్టెనె పెద్ద తురుము బెండ్లికూంతురు నేడె 
పెట్టెడు చీరలు గట్టె బెండ్లికూంతురు 
గట్టిగ వేంకటపతి కౌంగిటను వడి 

వెట్టిన నిధానమైన బెండ్లికూంతురు 


10. నాగవరాళి 


517 13.100 
సుదతులకితనికి సోబనవేళ 
వుదుటునం జెలులెల్ల నూడిగాలు శాయరే ॥॥పల్లవి॥ 


ఇద్దరు పెండ్లి కూంతులకితండు గట్టె బాసిక - 

యొద్దికం గప్పుర వీడే లొడింబెట్టెను 

పెద్దరికాన నడుమ బెండ్లి పీంటపైం గూచుండె 

వొద్దనుండి సతులెల్ల నూడిగాలు వేయరే ॥1సుదతు॥। 


రెండు చేతుల శాసలు రెట్టించి చల్లందొడంగె 

దండలిద్దరి మెదలం దగుల వేసె 

గండుమీరి ముంజేతులం గంకణ దారాలు గట్టి 

వుండినట్టే చెలులెల్ల సూదడిగాలు 'సేయరే 1॥సుదతు॥। 


భూమి నలమేల్మంగను భూసతిం గాంగిటం గూడె 
దోమటి దొడికి ముందే తొక్కెం బాదాలు 


తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం 55 


యీమేంటి శ్రీ వేంకటేశుం డిన్ని విధాల మెఅసె 
వోముచును చెలులెల్ల నూడిగాలు నేయరే 1 సుదతు॥ 


11. భైరవి 


రేకు : 1098 20.5538 


నేడే నాగవెల్లి నేండే యిల్లునింపులు 
పోండిమి గోవిందపతి భోగించీ నిదివో ॥పల్లవి॥ 


అల్లదే దేవుని రథ మల్లదే గరుడ ధ్వజ 
మెల్ల లోకములు గెల్చి యేంగీనదే 
యిల్లిదే లక్ష్మీభూము లిద్దరు దేవుళ్ళు వీరే 
చల్లేరు శాసలుం దాము సరికి బేసికిని 


సేనాపతి యల్లవాండె చేరి దేవతలు వారే 
శ్రీ నారాయణుండు చెలంగీ నదే 

ఆనుక యడుగడుగుకారగించీ వీధులను 
వానలుగా నందరికి వరము లొసంగుచు 


దేవదుందుభులు మోసె దిక్కులెల్లా జల్లనాయ 
శ్రీ వేంకటేశుం డితండె చిత్తగించీని 


'సేవించరో భావించరో జీవులాల బ్రదుకుండు 
వేవేలు శోభనముల వేడుక కాండితండు 


ఎాళంగం 


రేకు : 101 12.4 


దేవకామిను లాడరో దివ్యదుందుభులు మోసే 
దేవుండు కోనేటి దండం దిరువీధి మెరసే 


56 


రేకు : 


తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం 


యొత్తిరి గరుడధ్వజ మిందిరాపతి పెండ్లికి 
యిత్తల సురలు మును లిందరూ రారో 
హత్తి సేనాపతి యిచ్చె నదె కప్పురవిడేలు 
చిత్తగించి యాగసాల చేరె హనుమంతుండు 

కట్టిరి కలువడాలు కమలాపతి పెండ్లికి 

యిట్టె 'పేరటాండ్లు నేం డిందరూ రారో 

చుట్టి చుట్టి రక్షగాను సుదర్శనము మించి 

కట్టలై తిరువాముడి ఘనులు వాదేరు 


వెలయ భాష్యకారులు విందు చెప్పెం బెంగ్లికి 
నెలవై బువ్వాలవారు నెమ్మది రారో 

అలమి శ్రీ వేంకటేశుం డల మేలు మంగం గూడె 
వెలసేరు పెండ్లి చవికెలోన నదివో. 


గౌళ 


1034 22, 201 


ఎట్టుగూడెం బెండ్రియోగ మిద్దరికి నీవేళ 
అట్టె లక్ష్మీనారాయణ యోగము 


నెలంత కమలవాసి నీవు కమలాక్షుండవు 
పొలయతికి నీకుం గూడె పొంతనాలు 
వలుదచక్రవాకాలు వనితకుచాలు నీవు 
యెలమిం జక్రాయుధుండ విద్దరికిం దగును 


తరుణి నీలకుంతల తగునీలవర్డుం డవు 
సరుస మీకే తగు సమ్మంధము 


తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం 5/7 


రేకు : 


నిరతి హేమవర్డాకె నీవు పీతాంబురుం డవు 
సరవి నిద్దరి కొక్కజాతియ్యము 


పాలవెల్లిం బుట్టె నాకె పాలవెల్లి యిల్లు నీకు 
మేలు మేలు యిద్దరికి మేనవావి 

యీలీల శ్రీ వేంకటేశ యింతి నీవు గూడితివి 
సాలి మాకుంబెట్టరాదా సోబనవిడేలు. 


సామంతం- 110వ. సం.కీ.సం. 14 
619 


మంచి ముహూర్తమున శ్రీమంతులిద్దరు 
చంచులం బూవుదండలు చాతుకొనే రదివో 


1॥పలవి॥। 
౧౧ 


సొలిదిం బేరటాండ్లు సోబానం బాడంగాను 
హరియు సిరియుం బెండ్లి యాడేరదే 

తొారలి యంతటా దేవదుందుభులు మొరయంగ 
గరిమ బాసికములు గట్టుకొనే రదివో 


మునులు మంగళాష్టకములు చదువు చుండంగ 
పెనగుచు సేసలు పెట్టేరదే 

ఘనులు (బ్రహ్మాదులు కటములు చదువంగ 
వొనరి పెండ్లి పీంటపై నున్నారదివో 


అమరాంగన లెల్లాను ఆరతు లియ్యంగాను 
కొయరార విడే లందుకొనే రదివో (రదే) 
అమరి శ్రీ వేంకటేశుండలమేలు మంగం గూడి 
'క్రమముతో వరములు గరుణించే రదివో 


58 


తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం 


మభ్యమావతి 


రేకు : 619 26. 246 


చూడరమ్మ సతులాల సోబానం బాడరమ్మ 
కూడున్నది పతి చూడికుడ నాంచారి 


శ్రీమహాలక్ష్మి యట సింగారాలకే మరుదు 
కాముని తల్లియట చక్కందనాల కేమరుదు 
సోముని తోబుట్టువట సొంపుం కంళలకేమరుదు 
కోమలాంగి యీ చూడికుడత నాంచారి 


కలశాబ్ధి కూంతురట గంభీరాల కేమరుదు 
తలంప లోకమాతయట దయ మరి వమరుదు 
జలజ నివాసినియట చల్లందన మేమరుదు 
కొలది మీర ఈ చూడికుడులి నాంచారి 


అమర వందితయట అట్టె మహిమ మేమరుదు 
అమృతము చుట్టమట ఆనందాల కేమరుదు 
తమితో శ్రీ వేంకటేశు దానె వచ్చి పెండ్డాడె 
కొమెర వయస్సు ఈ చూడికుడత నాచారి. 


ఆనందభైరవి 


రేకు : 878 18. 436 


పాదరే సోబనాలు పడంతులాల 
వేడుక లిద్దరికిని వెలసెంజూదరే 


కొండలే పీంటలుగాం గూచున్నారెదురుబడి 
నండంనే నారసింహుండు నాది లక్ష్మియు 


తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం 59 


వెండింబైడి నిండుకొన్న వేదాద్రి గరుడాద్రుల 
పెండిలాడే రిద్దరును ప్రియములం జూదరే 


భవనాశి జలములం బాయక తోడనీళ్ళాడిం 

రివలా నవలా దాము యేటిదరుల 

జవళి మంచి పూవుల సరిసేసలు వెట్టుచు 

తవిలి సుముహూర్తానం దప్పక చూచేరు 
పొందుగం గనకావతి భోగావతి నదుల 
సందడి వసంతముగాం జల్లులాడుచు 


అందమై శ్రీ వేంకటాద్రి సహోబలాన నొక 
చందమున గూడి కూడి సరసము లాడేరు 


ఎవాళతంగరనాట 


రేకు : 1605 26.40 


సిగ్గరి పెండ్లి కూంతుర సీతమ్మ 
దగ్గరి సింగార బొమ్మ తలవంచకమ్మా 


అల్లనాండే రాఘవుండు హరువిల్లు విరిచెను 
యెల్లి నేండే పెండ్డాడీ నిదివో నిన్ను 
యొల్లగా జనకుండు నిన్నిచ్పీనట వీండె 
వెల్లివిరి నీమాట వినవమ్మా 


అదె పెండ్లితెర యెత్తి రండనే వసిష్టుం డుండి 
చదివీ మంత్రాలు సేస చల్లవమ్మా 

మొదల రామునికంటె ముంచి తలంబాలు వోసి 
సుదతి యాతని మోము చూడవమ్మా 


కంకణదారాలు గట్టి కాలుదొక్కితిమి మీరు 
పొంకాన బువ్వ మందరో పొత్తుల నమ్మ 


60 


రేకు : 4 


తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం 


మంకువ వావిలిపాట నుండి శ్రీ వేంకటగిరి 
తెంకుల నిన్నుం గూడి తిరమాయనమ్మా 


వసంతం /రతిగౌళ 
5. 18 


శోభనమే శోభనమే 
వైభవముల పావన మూర్తికి 


అరుదుగ మును నరకాసురుండు 
సిరులతోం జెరలు దెచ్చిన సతుల 
పరువపు వయసుల బదారు వేలను 
సారిదిం బెండ్లాడిన సుముఖునికి 


చెందిన వేడుక శిశుపాలుండు 
అంది పెండ్లాడంగ నవగళించి 
విందు వలెనె తావిచ్చేసి రుకుమిణి 
సందడిం బెండ్లాడిన సరసునికి 


రేకు : 62 


దేవదానవులు ధీరతను 
దావతిపడి వార్థి దరువంగను 
శ్రీవనితామణిం జెలగి పెండ్లాడిన 
శ్రీ వేంకటగిరి శ్రీనిధికి 


బౌళి 
5. 186 


పెట్టని కోటిందరికిం బెండ్లి కొడుకు బొమ్మం 
బెట్టె నసురల కెల్లం బెండ్రికొడుకు 


తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం 61 


పెల్లగించి భూమెతీం బెండ్లికొడుకు వాడె 


పెంచెపు శిరసుపాగ పెండ్లికొడుకు గుం - 
పించిన కోపగించీం బెండ్షికొడుకు 
పెంచకప్పుడే పెరిగెం బెండ్లికొడుకు వల 
పించెం జక్కని సిరిం బెండ్లికొడుకు 


పెంట పెరుగుల దొంగ పెండ్లికొడుకు భూమిం 
బెంటిపోతులం గూరిచెం బెండ్లికొడుకు 
గెంటులేని వేంకటగిరి మీందను వాండె 

పెంట వెట్టు కున్నవాండు పెండ్లికొడుకు 


శంకరాభరణం 
10.18 


అలివేణినిం బెండాడవయా 
చెలులవిన్నపము చేకొనవయ్యా 


సాలపులం దొలితొలి చూచిన చూపులు 
కొలదిం మీర నుంకువ లాయ 

చెలంగి చేతులను సేసిన సన్నలు 
తలదుంగ నలుగడం దలంబాలాయ 


ననుపున సెలవుల నవ్విన నవ్వులు 
గొనకొనంగం బాలకూళ్ళాయ 


62 తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం 


అనువుగ ప్రియమున నాడిన మాటలు 
మనసి జతంత్రపు మంత్రము లాయ 


వేడుక కాం గిటి వినయపు సేంతలు 
కూడిన కూటపు గురులాయ 
యీదనె శ్రీ వేంకటేశ యేలితివి 
తోడలమేల్మంగ దోమట్లాయ 


కాంబోజి 
రేకు : 272 9.129 


ఇంత చాలదా మాకు నిదినేండు 
కంతుని వోజల పెండ్లి గలిగెంగా నేండు 


కాంతకును నీకును కనురెప్పలె తెర 
దంతపు నవ్వులె మీకు తలంబాలు 

రంతుల పూరువులతె రవళి సోబనాలు 
చెంతల మీకీ పెండ్లి చెల్లెంగా నేండు 


ముదితకు నీకును మోవులె బువ్వములు 
కదియు సిగ్గులె మంచి కమ్మగందాలు 
సదరపు సరసాలె చట్ల వెద వీడేలు 
యొదురెదురనె పెండ్లి యెసగెంగా నేండు 


వుంచపు గోరితాంకులె వుంకువ సొమ్ములు 
ముంచిన పలు సోంకులె ముయికిముయి 
యెంచంగ శ్రీ వేంకటేశ యిందిర నీ కూటయులు 
కంచపుం బెండ్లి మీకుం గలిగెంగా నేండు 


తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం 63 


ఆహిరి 
రేకు : 4 17. 4438 


ధారుణీపతికినిం దలంబాలో బహు 
దారారతునకుం దలం బాలో 1 పల్లవి॥ 


హేమవర్డునకు నిందిరాపతికి 
దామోదరునకుం దలం బాలో 
సామజభయరక్షకునకు దులసీ 
ధామునకు హరికిం దలంబాలో 


కలికిరుకిమిణికిం గడుం దమకించి 
తలదైవమునకుం దలంబాలో 
మలసి సత్యభామకుం బతిపంకజ 
దళనేత్రునకునుం దలంబాలో 


తిరువేంకటమున దినపెండ్లిగల 
తరుణులపతికినిం దలంబాలో 
యిరువుగ బాయక యిందిర నురమున 
ధరియించువారికిం దలంబాలో 


దేశౌ 
రేకు : 4 
పురుషులలోనెల్లా పురుషోత్తముడు వాదె 
తిరుతేరు మీద నేగీ దేవదేవోత్తములు 


చెక్కులు ఎరవగాను సేసముత్యాలు రాలగా 
యెక్కువైన తేరుమీద నేగీవాడె 


రేకు : 


తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం 


యిక్కువలు కరగుచు యిరుమేల నొరగుచు 
చిక్కని నవ్వులు నవ్వీ చెలులతో వాడె 


నిమ్మపంట వేసుకొంటా నిక్కినిక్కి చూచుకొంటా 
యెొమ్మెలకు తెరిమీద నేగీవాడె 

తమ్ములను సారె చేసి తగ వల్లెైవాటు వేసి 
చెమ్మచెమట గందాల చెలరేగీవాడె 


అలయుచు సాలయుచు నలమేలుమంగకూడి 
యెలమి తిరులేరుపై నేగీవాడె 

బలమి శ్రీ వేంకటాద్రిపతి యీ పెండ్లికొడుకు 
నిలువు చక్కదనాన నిండుకొనీ వాడె 


లలిత /మధ్యమావతి 
1032 20. 189 


చిత్తజగరుండ నీకు శ్రీమంగళం నా - 
చిత్తములో హరి నీకు శ్రీమంగళం 


బంగారు బొమ్మవంటి పడంతి 
సింగారించిన నీకు శ్రీమంగళం 
రంగుమీరం బీతాంబరము మొలంగట్టుకొని 
చెంగలించే హరి నీకు శ్రీమంగళం 


వింతనీలముల వంటి వెలంది నీపాదముల - 
చెంతం బుట్టించిన నీకు శ్రీమంగళం 
కాంతుల కౌస్తుభమణిం గట్టుక భక్తుల కెల్లాం 
జింతామణివైన నీకు శ్రీమంగళం 


తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం 65 


అరిదిపచ్చలవంటి యంగన శిరసు మీంద 
సిరులం దాల్చిన నీకు శ్రీమంగళం 

గరిమ శ్రీ వేంకటేశ ఘనసంపదల తోడి 
సిరివర నీకు నిదె శ్రీమంగళం. 


వ యర య 
ఉపయుక్త గ్రంథాలు 
శ్రీ వేంకటేశ్వరస్వామి కైంకర్యాలు - 
శ్రీమాన్‌ అర్చకం రామకృష్ణ దీక్షితులు 


తాళ్ళపాక పదకవుల సంకీర్తనల్లో కల్యాణాలు - 
ఆచార్య కె.సర్వోత్తమ రావు 


హరికొలువు - శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యం 
నిత్యానుసంధానం - దర్శనసార్వభౌమ శ్రీ సుదర్శనాచార్య స్వామి 
శ్రీనివాస వైభవం - శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యం 

తాళ్ళపాక పదకవులు - కల్యాణ సంకీర్తనలు - డా॥ మేడసాని మోహన్‌ 
తిరుమలవాసుని కల్యాణోత్సవము - ఆచార్య కె. సర్వోత్తమ రావు 


తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం తిరుమల శ్రీవారి నిత్య కల్యాణోత్సవం 





